


01201. ౧2౮6 


వునర్నుద్రిత లఘు గ్రంథాలు 


ప్రజాకవి వమనయోగి 


త్రీ మరుఫూరు కోదండరామరెడ్డి 


మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 
హైదరాబాద్‌ 





నిా228271 6౧2౧౧2౦౮! 
- 9/1/41406/ గం0[౧40624/2002 [౧6౦౮౦ 





ప్రజాకవి వేమనయోగి 
రచయిత ;.... శ్రీ మరుపూరు కోదండరామ రెడ్డి 
158911 శి 81-86073-326-5 
రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
ప్రచురణ నెం స 463 
ప్రతులు స్ట 5000 
ప్రథమ ముద్రణ : ఏప్రిల్‌ 1975 
ద్వితీయ ముద్రణ : _ డిసెంబర్‌, 2012 
వెల _ రూ. 20/- 
ప్రతులకు | సంచాలకులు 
ప్రచురణల విభాగం, 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


లలితకళాక్షేత్రం, పబ్లిక్‌ గార్డెన్స్‌, 
హైదరాబాదు - 500 004. 


ముద్రణ : సాయిలిఖిత ప్రింటర్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌. 


యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 
డిసెంబర్‌ 27 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి 
పుణ్య క్షేత్రంలో అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. 
రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ 
వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను సంస్మరించుకుంటూ, 
ఉత్కృష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో 
దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. 


తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 37 సంవత్సరాలు గడిచాయి. 
అయితే ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ మహాసభలను నిర్వహించడానికి 
చొరవ చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలీ అనే దృష్టితో 
పనులు చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్థ్యాన్ని ఇటీవల జరిగిన జీవ 
వైవిధ్య సదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ 
తెలుగు మవోనభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాష్తుగా ఎన్నో రాజకీయ, సామాజిక సాంస్టృతిక పరిణామాలు 
సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత దేశంలో 
తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొద్దలెన విషయాల్లో జరిగిన కృషి గురించి, 
జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో 
మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని 
నలుదిశలా చాటేందుకు రాష్ట ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, 
ప్రజల అభీష్టాలను నెరమ్మేందుకు, తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు 
అవిరళ కృషి చేస్తున్న మా ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ 
మహోజ్వలమైన సభల నిర్వహణకు పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, 
తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని 
చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల సమావేశాలు, మొద్దలైన ఎన్నో అంశాలతో 
పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున చేపడుతున్నాం. అందులో భాగంగానే 
ఈ లవు[గంథాల ప్రచురణ జరుగుతుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు [గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 
ముఖ్యమంత్రి 


£౦౦గ||౦. 501, 54) ౧|౦౦| 
ఆ-8100%, గీ.౧ 5606812081, 
గ/ర62086-500 022. 

[౧౦౧౭ : 040-23454168, 23450541 
[2 : 040-23450899 


7 749400 15034402, 8.50..(49.).4.8.%. 
11015167 10 ₹00గ8గ౫ & 06106, &॥౧60100)/ & 1౮660౯6, 
జీ[001/69 & 10010 58౧4065 & 5౧019, 1.0.0. 

60౫౭౧గఆ| 01 గ60/8 266౧ 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, 
గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకుని, 
వాటీని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా 
భావిస్తున్నది. 

ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి 
తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో 
పాల్గొంటున్నారు. 

తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, భవిష్యత్తుకు 


బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి తెలుసుకునేందుకు, 
వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు ఈ సభల సందర్భంగా 


సదస్సులు, లఘు[గ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, వివిధ అంశాల్లో 
ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచెతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని 
విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ 
తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


వనతతనాోే. 


(వట్టి వసంతకుమార్‌) 


ళు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
స ౩01 మ9ళటుంుం0 లం౮60 భలం 


ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 
ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్డెన్స్‌, 


నివేదన హైదరాబాద్‌-500 004. 


ఇన్నేళ్ళ తరువాత ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం తెలుగు భాషా 
సాహిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం 
తోనే 1985లో పొట్టి భ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు 
విశ్వ విద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, 
సమావేశాలు నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక 
(గ్రంథాలను వెలువరించింది. తెలుగు విశ్వవిద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ 
నిర్వహించిన పాత్రను చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ సేవా 
విభాగాన్ని అకాడమీల విభాగంగా మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను 
చేపడుతున్నది. నిధుల కొరత వల్ల కొన్ని కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో 
చేయలేకపోతున్నాం. 


ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం తన 
వంతు బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే 
అధిక భాగం నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 30 
లఘు [గ్రంథాల్ని పునర్శ్ముద్రిస్తున్నది. మరొక 50 [గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద 
రాయించి ఈ మహాసభల సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్టాత్ములైన 
వారిచేత ప్రామాణిక గ్రంథాలను రాయించాలన్నది మా విశ్వవిద్యాలయం ఆశయం. 
నిజంగా ఇంత స్వల్బ సమయంలో [గ్రంథ రచన చేసి సహకరించిన రచయితలకు మా 
ధన్యవాదాలు. ఈ [గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ప్రభుత్వానికి 
ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్ది గారికి, 
సాంస్కృతిక శాఖామాత్యులు, మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, సంబంధిత 
ప్రభుత్వాధికారులకు మా విశ్వవిద్యాలయం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 
పరంపరలో 1975 నాటి మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముద్రించిన 
శ్రీ మరుపూరి కోదండరామ రెడ్డి గారి “ప్రజాకవి వేమనయోగి” అనే [గ్రంథాన్ని 
పునర్ముద్రిస్తున్నాం. [గ్రంథముద్రణ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉన్న ఆచార్య 
సి.మృణాళిని గారికి, ఆచార్య డి. మునిరత్నం నాయకుడు గారికి అభినందనలు. 





(ఎల్లూరి శివారెడ్డి) 


01201. ౧2౮6 


ముందుమాట 


ఎన్నో ఏళ్లుగా అనుకొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్న 
పర్వసమయం ఆసన్నమవుతున్నది. ప్రపచంలోని తెలుగువారి ప్రతినిధులనందరినీ 
ఒకచోట సమీకరించవలెనని పెద్దలందరూ కన్నకలలు ఫలిస్తున్న శుభసమయమిది. 
రాబోయే ఉగాది, రెండువేల అయిదువందల సంవత్సరాల తెలుగు జాతి చరిత్రలో 
మరపురాని మధుర ఘట్టముకాగలదు. 

క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దికి చెందిన శాతవాహన రాజుల కాలంనుంచి 
తెలుగు ప్రజలకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. భారత దేశంలో తెలుగు మాట్లాడే 
ప్రజలు దాదాపు ఐదు కోట్లకు పైగా ఉన్నారు. హిందీ మాట్లాడే వారి తరువాతి 
స్థానం తెలుగువారిదే. బౌద్ధపూర్వయుగం నుంచి ఇటీవల బ్రిటీష్‌ సామ్రాజ్య పరిపాలనా 
యుగం వరకూ తెలుగువారు పెద్దఎత్తున ప్రపంచం నలుమూలలకూ వలస వెళ్లడం 
జరిగింది. అట్లా వెళ్లిన తెలుగువారు తమ భాషా సంస్కృతి సంప్రదాయాలను ఆయా 
జాతీయ జీవన విధానాలతో మేళవించి, వాటిని సుసంపన్నం చేస్తున్నారు. 

ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన లక్ష్యం తెలుగు ప్రజల, తెలుగు అభిమానుల 
ప్రతినిధులను ఒక వేదిక మీద సమావేశపర్చడం. జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక 
రంగాలలో తెలుగువారు చేయవలసిన కృషిని గూర్చి చర్చించి, నిర్ణయించు కోవడానికి, 
తద్వారా వివిధ చైతన్య స్రవంతులను ఏకోన్ముఖం కోస మున సాంస్కృతిక సంబంధాలను 
ధృఢతరం చేసుకోవడానికి ఈ మహాసభలు దోహదకారులు అవుతవి. అంతేకాక ఈ 
మహాసభలు ఆర్టమైన భావసమైక్యతకు ప్రాతిపదికలై తెలుగు జాతిని సమైక్యం 
చేయగలవని, ఆ విధంగా జాతీయ అభ్యుదయానికి తోద్చడగలవని విశ్వసిస్తున్నాను. 

1975 ఏప్రిల్‌ 12వ తేదీన తెలుగు ఉగాది రోజున ప్రారంభమై ఒక 
వారంరోజుల పాటు జరిగే ఈ మహాసభలలో వివిధ దేశాలనుంచీ, వివిధ రాష్ట్రాల 
నుంచీ, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల నుంచీ విచ్చేసిన ప్రముఖులు 
ప్రతినిధులుగానో, పరిశీలకులుగానో పాల్గొంటారు. ఈ మహాసభల సమయంలో 
చర్చాగోష్టులు, ప్రదర్శనలు, ప్రచురణలు మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. దేశ 
విదేశాలలోని తెలుగువారి సంస్కృతి, తెలుగు భాషా సాహిత్యాల, కళల అభివృద్ధి, 


1౫ 


వైజ్ఞానిక సాంకేతిక ప్రగతి మొదలైన విషయాలపై చర్చాగోష్టులు జరుగుతవి. తెలుగువారి 
సాంస్కృతిక వైభవాన్ని వివిధ కోణాల నుంచి ప్రస్ప్సుటం చేసే ఒక ప్రదర్శన ఏర్పాటు 
అవుతున్నది. తెలుగువారి సమ(గ్ర స్వరూపాన్ని సందర్శించడానికి వీలైన 
సంగ్రాహాలయాన్ని (మ్యూజియంను) స్థాపించడానికి ఈ ప్రదర్శన బీజభూత 
మవుతుంది. తెలుగువారి సంస్కృతిని నిరూపించే సాంస్కృతిక కార్యక్రమాలు వారం 
రోజులపాటు సాగుతవి. తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను విశదంచేసే 
ప్రత్యేక సంచికలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్జు భాషలలో విడుదల అవుతాయి. 
ఈ కార్యక్రమాలలో భాగమే ఈ గ్రంథ ప్రచురణ. 

తెలుగు ప్రజలు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన వివిధ 
రంగాలలో సాధించిన ఘనవిజయాలను విశదంచేసే గ్రంథాలు అనేకం ఈ మహాసభల 
సమయంలో విడుదల అవుతాయి. ఈ (గ్రంథాలను రచించి, సకాలంలో మాకు 
అందించిన రచయితలందరకూ నా కృతజ్ఞతలు. ఈ [గ్రంథాలను ప్రచురించే భారం 
వహించడానికి ముందుకు వచ్చిన అకాడమీల అధినేతలను అభినందిస్తున్నాను. తెలుగు 
వారి విశిష్టతలను విశదంచేసే ఈ గ్రంథాలు సహృదయులందరి ఆదరణ పొందగలవని 
విశ్వసిస్తున్నాను. అయితే, ఇంత మాత్రం చేతనే ప్రపంచ తెలుగు మహాసభల ఆశయాలు 
సఫలం కాగలవని నేను అనుకోవడంలేదు. చేయవలసినది ఇంకా ఎంతో ఉంది. ఈ 
మహాసభల సందర్భంగా నెలకొల్పబడనున్న “అంతర్జాతీయ తెలుగు విజ్ఞాన సంస్థ 
మహాసభల ఆశయ సాధనకు పూనుకొనడమేకాక జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక 
సంబంధాలను దృధతరం చేయగలదని నమ్ముతున్నాను. 


జలగం నెంగళరాన్టు 
అధ్యక్షులు, 
ప్రపంచ తెలుగు మహాసభలు 


పరిచయము 


సహస్రాబ్దాలుగా ప్రవర్దమానమగుచున్న తెలుగు సంస్కృతిని తెలుగు దేశపు 
నలుచెరగుల పరిమితముచేయు సంకల్పముతో 1975వ సంవత్సరమును తెలుగు 
సాంస్కృతిక సంవత్సరముగ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము ప్రకటించినది. అందుకు 
అనుగుణమైన కార్యక్రమాలను నిర్వహింపజేయుటయేగాక, ప్రపంచములోని వివిధ 
దేశాలలో నివసించుచున్న తెలుగువారి సాంస్కృతిక ప్రతినిధులందరును ఒకచోట 
సమావేశమగు వసతిని కల్పించుటకై 1975, ఏప్రిల్‌ 12 (తెలుగు ఉగాది) మొదలుగ 
ప్రపంచ తెలుగు మహాసభ హైదరాబాదున జరుగునటుల ప్రభుత్వము నిర్ణయించినది. 
అందుకు ఒక ఆహ్వాన సంఘము ఏర్పాటయినది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
జలగం వెంగళరావుగారు ఆ సంఘమునకు అధ్యక్షులు, విద్యాశాఖామంత్రి మాన్యశ్రీ 
మందలి వెంకటకృష్ణారావుగారు దాన్ని కార్యనిర్వాహకాధ్యాక్షులు, ఆర్థిక మంత్రి 
మాన్యశ్రీ పిడతల రంగారెడ్దిగారు ఆర్థిక, సంస్దా కార్యక్రమాల సమన్వయ సంఘాల 
అధ్యక్షులు. 

ఆ సంఘము, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున వచ్చువారికి 
తెలుగుజాతి సాంస్కృతిక వైభవమును తెలియజేయుటకు అనువుగ ఆంధ్రభాషా, 
సాహిత్య, కళా చరిత్రాదికములను గురించి ఉత్తమములు, ప్రామాణికములునగు 
కొన్ని లఘు గ్రంథములను ప్రకటించవలెనని సంకల్పించి, ఆ కార్యనిర్వహణకై 44 
మంది సభ్యులుకల ఒక విద్వత్‌ సంఘమును, శ్రీ నూకల నరోత్తమరెడ్డి గారి అధ్యక్షతన 
నియమించినది. ఆ విద్వత్‌ సంఘము ఆ లఘు [గ్రంథముల వస్తువుల నిర్ధిశించి 
వాని రచనకై ఆయా రంగములందు పేరుగనిన ప్రముఖులను రచయితలుగ యొన్ను 
కొనినది. ఈ విధముగ సిద్ధమైన గ్రంథములలో భాషా సాహిత్య, చారిత్రక 
విషయములకు సంబంధించిన వానిని ప్రకటించు బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమీ వహింపవలసినదిగ ప్రపంచ తెలుగు మహాసభాకార్యనిర్వాహకాధ్యక్షులు 
మాన్యశ్రీ మండలి వెంకటకృష్ణారావుగారు అకాడమీని కోరగా, మహాసభా సఫలతకొరకై 
కృషి చేయు సంకల్పముతో ఈ బాధ్యతను వహించుటకు అకాడమీ సంతోషముతో 
అంగీకరించింది. 


ఆ విధముగ ప్రకటింపబడిన గ్రంథశ్రేణిలో ఈ ప్రజాకవి వేమన యోగి అను 
[గ్రంథమును రచించిన శ్రీ మరుపూరు కోదండరామరెడ్డి ఆంధ్రపాఠక లోకమునకు 
సుపరిచితులు. వారికి మేము కృతజ్ఞతా బద్దులము. గ్రంథమును నిర్దుష్టముగ, చక్కగ 
ముద్రించిన జయశ్రీ ప్రింటింగ్‌ అండ్‌ బుక్‌ బైండింగ్‌ వర్క్‌ (్రెస్‌ వారికి మా 


కృతజ్ఞతలు. 
హైదరాబాద్‌ దేవులపల్లి రామానుజరావు 
21-3-1975 కార్యదర్శి 


ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 


ప్రజాకవి - వేమనయోగి 


అవతారిక: 

ఒక్క చిన్న వేరుమందైనా తెలియని మానవుడు, కూనిరాగం తీయలేని వ్యక్తి 
ఒక్కటైనా వేమనపద్యం నోటికి రాని ఆంధ్రుడు లేరంటే ఆత్యుక్తి కాదు. కాబట్టి వేమన 
ఖ్యాతి అన్యప్రాంతాలకు ప్రాకి యూరపు భాషాదేవులకు గూడ అలంకారం 
సంతనపరిచినది. ఇంతటి వ్యాప్తికి కారణం- ఆయన వాడిన భాష ప్రజలభాష జాను 
తెనుగు కావడము, అన్వయకారఠిన్యం లేకుండా ప్రజల మెదడులలో సారికాదే భావాలు 
ఉపమానాలు చిక్కనై చేవగలిగికుదించుకొని, నానుడి ప్రాణంతో ఆయన పద్యాలలో 
నెలకొనడమే! గ్రామీణుడైకామియై మోక్షగామి అయినందున యీయన భావాలకు 
భాషకు జాతీయత స్వచ్చత ఏర్పడినవి. 

మూఢాచారము, అగ్రవర్దాల ఆధిపత్యము, కపటసన్యాసము, పీఠాధిపతుల 
గుత్తాధికారము వేమన ప్రచార భాస్కరుని ఎదుట నిలువలేక, ఎదురుతిరుగలేక 
దివాంధములవలె అజ్ఞానాంధకారమున నక్కొని చేతనైనంతవరకు వేమన పేరు 
అడుగుకుద్రొక్క ప్రయత్నించినవి. బ్రిటిషువారి మతతాటస్థ్యరాజ నీతితో ఒక మూగ 
కుట్రకు బలియై, పాఠశాలలకు ఎక్కకుండా మారుమూలలకు ఆయన పద్యాలు 
ప్రాకినవి. అయినా గ్రామీణులు ఆదరించి ఆయన వేదాంతమును గ్రహించి ప్రవక్తగా, 
కారణ విమర్శక శక్తికి పట్టాభిషేకం చేసిన ఉదార భావపూర్ణుడుగా, లోక కవిగా 
ఎన్నిక పరచినారు. కాబట్టే కులతత్వ మూఢాచార దాస్యం తొలగించిన మొదట తెనుగు 
వేదాంతకవి వేమన అయినాడు. 
ప్రాశ్చాత్యుల ప్రశంస 

ఇట్లుండగా పాశ్చాత్యుల ఉదారాశయాలకు, వారి హేతువాదబుద్ధికి యీ 
కాపుకవి సంస్కార దీక్ష నవ్యభాషా రీతులు నచ్చినవి. వెంటనే తమతమ భాషలలో 
తమవారికి యీ సంస్కార దక్షమైన మతమును ఎరుక పరచినారు. 


ఏ (ప్రజాకవి - వేమనయోగి 

మొట్టమొదట (ఆబె) పరాసుమత గురువు-జె.ఎ. దూబాయ్‌ 1886లో 
హిందువుల ఆచారములను గురించి ఫెంచిలో వ్రాస్తూ-"ఉదార వేదాంత విషయములను 
వ్రాసి, హిందూ మతాచారములను బహిరంగముగ విమర్శించిన అత్యంత ప్రఖ్యాత 
కవి వేమన. ఈయన వ్రాతలు విప్లవ భావాత్మకములు నిందాగర్భములు” అని వ్రాసినాడు. 

ఈ ఫ్రెంచి వ్రాతను హెన్‌రి బ్యూఛాంప్‌ ఇంగ్లీషులోకి అనువదించగా, ఆనాటి 
రాజప్రతినిధి - విలియం బెన్‌టిక్‌ ప్రభువు యీకృతిని 2000 పెగోడాలకు కొని 
ముద్రించి బ్రిటీషు ఉద్యోగులకు పంచిపెట్టినాడు. ఇది చదివితే హిందువుల ఆచారాలు 
విదేశపాలకులకు అవగతమగునని వారి ఆశ ఈ బ్యూఛాంప్‌ (1889)- “మంచి 
సంస్కారం గలిగిన బ్రాహ్మణులు చాలామంది వేమన పద్యాలను ఆసక్తితో 
చదువుచున్నారు.” అని బ్రాహ్మణులపై మోపబడిన నిందను తొలగించినాదు. 

ఆంధ్రసాహిత్యవన పునర్వికసన వసంతుడు ఛార్లెస్‌ ఫిలిప్పు బ్రౌన్‌ “వేమన 
నా కవి. నేను కనుగొంటిని” అని, తెనుగునాటి అన్ని మూలలనుండి వేమన పద్యాలు 
సేకరించి, ఏరి, సవరించి రమారమి వెయ్యింటిని ఇంగ్ర్లీషుల్యాటిను అనువాదములను 
సమకూర్చి 1829లో అచ్చువేయించినారు బహుశ ఇదే ఆ పద్యాల ప్రథమ ముద్రణము 
కావచ్చును. ఈ సంకలనమే 1839లో రెండవ కూర్పును పొందినది. 

మేజర్‌ ఆర్‌ ఎం. మ్యాక్‌ డొనాల్టు: అచట పనిచేస్తూ బ్రౌన్‌ ప్రచురణమును 
అనుశీలిస్తూ వేమననుగూర్చి కొన్ని విశేషాంశాలను వెల్లడించినాడు (1866). ఈయన 
వేమన యోగి అద్వైత మతమును బాగా అర్ధం చేసుకొని సవరించినాడు. వేమన చేసిన 
మూఢాచార విమర్శలను కొనియాదినాడు. జి.యు.పోప్‌: దుబాయ్‌ (ఫఫెంచి మూలమునకు 
వ్రాసిన పీఠికలో “వేమన పద్యాలలో గల సొంపు, నడక, భాషలో తియ్యదనము, 
ఏయితర వ్రాతగానికిగాని అబ్బలేదు” - అని ప్రస్తుతించినాడు. 

విలియం హోవర్డ్‌కాంబెల్‌ (1898). స్కాట్‌ ల్యాండ్‌ దేశీయుడు, అంటున్నాడు: 
“అప్పుడప్పుడు ఒక ఉపజ్ఞాశోభితుడు ఉద్భవించి, దైవదత్త విస్పష్టఫణితిలో లోకవృత్తమును 
ప్రజామతమును వెల్లడించుచుండును. అట్టి వారిలో వేమన ఎన్నదగినవాడు. వేమన 
ఇంగ్లాండులోని విక్షిఫ్‌ వంటివాడు” (విక్షిప్‌ మొట్టమొదటిసారిగా బైబిలును ఇంగ్రీషులోకి 
అనువదించి కైస్త్రవమత సంస్క్మరణోద్యమానికి వేగుచుక్క అయినాడు.) 


(వజాకవి - వేమనయోగి ఏ 


హెన్‌ రే బవర్సు (1874): “వేమన తనకాలముకంటె ఎంతో ముందునడచిన 
యుగపురోగామి. వేమన లోకకవి ఆయన ఒక విప్లవకవి. ప్రజాకవులలో వేమన 
ఒక్కడే మహాకవి. మానవునకు సంబంధించిన ఏ సమస్యనుగాని వేమన ప్రస్తావించక 
వదలలేదు” (బవర్సు ఆంధ్రప్రాంతంలో విద్యాశాఖ పర్యవేక్షకుడుగా పని చేసినాడు) 

ఛార్లస్‌ గోవర్‌: జానపదగేయ వాజ్మయ ప్రియుడైన యీ ఆంగ్రేయుడు, 
మదరాసులో ఒక అనాథశరణాలయ పాఠశాలకు ప్రిన్సిపాలుగా ఉండివేమన 
పద్యాలుచదివి. ప్రీతితో ఇట్లనుచున్నాడు. (1871) “వేమనలోక కవి. ఆయన 
పద్యపాదాలు చాలా సామెతలై ప్రజలలో వ్యాపించింది.” 

లాయనెర్‌ డేవిడ్‌ బార్‌నట్‌: (1908) అనేక భారతీయ యూరపు భాషలు 
దెలిసిన యీ విద్వాంసుడు, అనేక సంస్థలలో అధ్యాపకుడుగా ఉందినాడు. ఈయనకు 
హిందూమత సిద్దాంతములపట్ల, వేమన పట్ల అత్యంత గౌరవము. ఇదీ ఆయన పొగడ్త. 
వేమన పద్యములు లోకప్రియమైనవి. ఇవి సువర్దాక్షరములు. ఇవి మఠావరణాలలో 
బుట్టిన సత్యములుగావు. శ్రామికప్రజల ప్రేమపూర్వ హృదయ కురహముల నుండి 
వెలి తబికిన శాశ్వత సత్యములగుటచే పరిమోత్కష్టములు. మానవ హృదయాంత 
రాళ పరీక్షకొకడు, లోక ప్రవక్తల ఉపదేశములను విలువలు గట్టరు వాటిని చిరుయెడల, 
ఎందరో ఉన్నత్రులు, ఎన్నియో మహిమోన్నతాత్మలు యీ తెలంగాణా వినీతవినమృ 
కృషికుని కంటే ఎంతో తక్కువగా తూగినట్లు తెలిసికోగలడు.” ఇంకను యాయన 
ఇంపునకరగిపోయి “వేమన అనేపేరుతో ఒకరు రక్తమాంసములతో మానవశరీర 
రూపమును దాల్చి, ఈ భూతలమున అడుగిడి నిజంగా దానిని పవిత్రముచేసి 
యుండునా?” అని ఆశ్చర్యచకితుడగుచున్నాడు. 

లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అను మహత్తర పరిశోధన [గ్రంథమును 
సంకలనం చేసినమేధావి, బహుహాషావేత్త గ్రీన్‌సన్‌. 


“త్రెనుగులో ఉన్న సామెతలకు చాలా వాటికి వేమనే కర్త” అని ఎత్తి పెట్టినాడు. 
ఇక మన దేశీయుడు, మహాపండితుడు, బహుభాషాకోవిదుడు. 
వినయకుమార సర్కార్‌ (1887-1949) అంటున్నాడు. 


డే (వ్రజాకవి - వేమనయోగి 

“తమిళ కురళ్‌లోని భక్తిపారవశ్యము సమతాభావము వేమన పద్యాలలో 
ప్రవహించినవి. ఆనాటి ఆంధ్రసాహిత్యమును ఈ పద్యాలు విప్లవసీమా పరిసరములకు 
కొనిపోయినవి. తత్వజ్ఞాన విషయమున వేమనస్థానము -కబీరు (15వ. శ) చైతన్యస్వామి 
(16వ.శ) మొదలగు వారి సమపంక్తిలో గలదు.” 

విన్‌సెంట్‌ స్మిత్‌: 1910. ప్రాంతాన హిందూ దేశచరిత్రను క్రమబద్ధంగా 
వ్రాసి ప్రచురించిన ప్రసిద్ధుడు. ఈయన వర్ణ వ్యవస్థను గూర్చి వర్ణిస్తూ, నాలుగు 
వేమన పద్యాలను ఉదాహరించి పొగడియున్నాడు. 

ఆంధ్రుల ఉపేక్ష - కట్టమంచివారి బాంబు 

ఇట్లా విదేశీయులు వేమన కీర్తికి కైవారాలు చేసినా, ఆంధ్రాపనిలో ఇంటింట 
వేమనపేరు దీపమై వెల్లుచుండినా, ఆంధ్రచరిత్రలో ఆయనపేరు ఎవరుగాని 
ఇరికించనైనాలేదు. మ్యాక్‌ డొనాల్టు, బవర్సు వేమన పై వ్యామోహం చూపినా, 
పాఠశాలలో వేమన పద్యాలను గరపటం మంచిదిగాదని అభిప్రాయపడినారు (1874. 
ఎందుకంటే - తమ ఆచారాలను మతమును తూర్పార బట్టిన వేమన పద్యాలను 
బ్రాహ్మణ ఉపాధ్యాయులచేత బలవంతంగా చెప్పించుటకు బ్రిటిషు పాలకులు 
కష్టపడలేదు. అంతకుముందే 1829లో టబ్రౌనుదొర కొన్ని పద్యాలను ఏరి ఒక 
పాఠ్యగ్రంథంగా అచ్చువేయించినాడు కాని యివి ప్రచారంలోకి రాకుండా ఎట్లనో 
మాయమైపోయి. చివరకు కొంత కాలం తర్వాత ఒక చేతకొట్టులో తేలినవి. ఇది 
ఆనాడు వేమనపై పొదడచూపిన అనాదరణస్వరూపం. 
ఇక ఆంధ్రపండితులు చేసిన అపచారం 

ఆంధ్రుల చరిత్రకు దేశానికి ఎంతో సహాయం చేసిన కాలిన్‌మెకంజీకి 
సహాయంచేసి, కైఫీయత్తులు (వాజ్మాలములు) సేకరించిన కావలిసోదరులలో మొనగాడు 
వెంకటరామస్వామి 1829లో దక్కను కవులు 108 మందిని గూర్చి ఇంగ్రీషులో వ్రాసి 
ప్రచురించినాడు. ఈ కవుల చరిత్రలో ఆంధ్రకవులు 47 మంది ఉన్నా వేమనపేరైనా 
ఎత్తలేదు సరే అంతటి సంఘసంస్మారి, ఉదారాశయుడు, యుగపురుషుడు కందుకూరి 
వీరేశలింగం పంతులు, ఆంధ్రకవులచరిత్ర వ్రాసి, తెలుగు కవులకు “జాతకచక్రాలు” 
బిగించినా, వేమన దిగివేయబడినాడు. 1869 సంవత్సరపు మొదటి కూర్చులో 


(వజాకవి - వేమనయోగి వ్‌ 


లేకపోయినా, 1907 రెండవ ముద్రణలో గూడ చేర్చలేదు. గురజాడ శ్రీరామమూర్తి 
గూడ ఇదేపని చేసినాడు. వీరికి వేమన కవిగా లెక్కబడలేదేమో! లేక ఒకకాపు తిట్టుకవిని 
యీ పుణ్యాత్ములహక్కున చేర్చి, వారిని మైలపరవనేల అనుకొన్నారేమో, ఈ ముచ్చటను 
మున్ముందు మాట్లాడుకొందాం. 

ఆ తర్వాత 1914లో డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి, విమర్నాగ్రేసర 
చక్రవర్తిగా, నవకవికుమారులకు త్రోవలచూపిన తమ “కవిత్వ తత్వవిచారము”లో 
వేమన బాంబును విసిరివేసి సాంప్రదాయిక వాదుల మూఢాచార భిత్తికలలో గంద్లు 
పడగొట్టినాడు. దీనితో వేమనకీర్తి భానూదయమైనది. రెడ్డి మాటలు కొన్ని. 

జన్మముచేత కవి అయినవాడు - వేమన 

“జన్మముచేత కవిగావలయునుగాని, పఠనము అభ్యాసము - వినియుండిన 
మాత్రముచాలదు. తోడంబుట్టిన చాతుర్యముండినచో, నివి సహాయభూతములై వృద్ధిని 
వికాసమును కల్పింపవచ్చును. స్వాధీనంబగు మనోగాంభీర్యమలవడియుండదేని 
కృషిచేయుట విత్తునాటక ఎరువుపజచినట్లు కొన్ని పురుగులు మాత్రము సృష్టికవచ్చునేమో! 

ఈతత్తమునకు బ్రమాణమైనవాడు వేమన. ఇతనికి పుస్తకజ్ఞానము 
ఇంచుమించుసున్న వ్యాకరణము ఛందస్సు అలంకారశాస్తము మొదలగు వీటిలో 
నీతనికి శక్తి ఎంతతక్కువో భక్తి అంతతక్కువ. అట్లుండినను, వేమన మహాకవులలో 
జేరినవాడని జెప్పుటకయి, సామాన్యముగ శుష్క్మపండితులు దప్ప నింకెవరును 
నుండియుందరు. కుటిల కులాచారములు, మూఢభక్తివేషధారితనము మొదలగువాటిని 
దూలనాడుటయుం దీతండద్వితీయుడు; గొప్ప రహస్యములను బోధించినవాడైనను 
తనకుంగల నైజబుద్ధినేకాని పలు తెణంగుల విపరీత వ్యాఖ్యానములకు బాలగు 
శాస్త్రములనాశయింపలేదు. అనేకులు, సిద్దాంతముల కాధారములు ప్రాచీన 
సూత్రములని నమ్మి, వాటిని వల్లించుటకై జ్ఞాపకశక్తిని వృద్ధిజేయుచు మనశ్శక్తిని 
గోల్పోయెదరు. ఇక వేమన యన్నను కారణ విమర్శశక్తికి పట్టాభిషేకముజేసిన మహాత్ముడు 
ఇతని పద్యములన్నియు లోకోక్తులు; అనగా-బలికిన వాడితండయ్యు, బలుక బడిన 
మాటలు లోకమువారి హృదయములలో బూర్వమేయుండినట్టివియో, అతనిచే 
నచలముగ నాటబడినట్టివియో యైనవనుట. ఇతని పద్యములలో పరిహాసము దట్టము. 


6 (వ్రజాకవి - వేమనయోగి 
మఖుగు మర్యాదలులేని మోటువిధముగ దిట్టడు. నొప్పిజెందువాడు సైతము ఇతరులతో 
గలసి నవ్వునట్లు చేయగల సమర్దుడు. నిదర్శనములు చూపుటలో నిత డద్వితీయుడు. 
మరి అవి యెవ్వియు గూఢములు గావు, స్పష్టములు. శ్లేషచే స్థాపించబడిన 
సామ్యములట్టు దిక్కులేనివిగావు వైశద్య మనుగుణము ఇతనియందు ప్రబలము. ఈ 
గారడివిద్యలో దెనుగున నితడు ప్రథముడు. సామాన్యవస్తువు కేదోనొాక కామరూపమునిచ్చి 
వెలయించుట ఈతని మాహాత్యములలో మొదలింటిది. ప్రకృతి స్వరూపములను ఎంత 
చక్కగా దన దృష్టిభావములతో జూచి, యొకడు రెండు మాటలతోనే, యచ్చటచ్చట 
సాక్షాత్కరించి యున్నాడనుట .... నెనొత్తి చెప్పవలయునా? ప్రకృతి యనగా మనవారిలో 
ననేకులకు నిఘంటువులలో నుండు ప్రకృతియేగాని, మూలింటికి బయటనున్న ప్రకృతి 
యెటువంటిదో తన సొంతకనులతో చూచిన పాపమున బోరు అట్టివారికి వేమన 
యనుసరణియమగు త్రోవజూపించి నాడనుటలో నించుకయు గుణాధిక్యస్తుతి లేదు.” 

ఆవల ఆకాశవాణి ప్రసంగంలో రెడ్డి “రామకృష్ణ పరమహంస పూర్వ కవిరూపమే 
వేమన” అని చాటినాడు. ఇది వేమన సర్వపార్వదృష్టికి రేఖా ప్రాయమైన సమగ్రరూపము. 

దీనికి ముందు, ఆంధ్రుల సర్వతోముఖ ప్రగతికి పాటుబడిన కొమర్రాజు 
లక్ష్మణరావు గూడ వేమనను, ఆయన మనమును వెలువరించినాడు. 1918లో బందరు 
పూర్ణాచార్యులు వేమన పద్యాలని 5000లను ప్రచురించినాడు. ఆయన గురుదేవుడు- 
పోతులూరి వీరబ్రహ్మం తత్వాలు, పద్యాలను గూడ ఇందు కలిపి ఒక కలగూరగంప 
చేసినాడు. పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి(1917) వేటూరు ప్రభాకరశాస్త్రి, బండారు 
తమ్మయ్య, చాగంటి శేషయ్య, వంగూరు సుబ్బారావు(1922) వేమన చరిత్రము వ్రాసిరి. 
1918లో ఆంధ్రవిశ్వవిద్యాలయ యాజమాన్యాన రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు 
గావించిన ఉపన్యాసములలో వేమనను గూర్చిన సంపూర్ణ సమాచారమును వారు 
ఆంధ్రప్రజలకు అందజేసినారు. 

ఇట్లా యిప్పుడు వేమన కీర్తిచంద్రుని గ్రసించిన అపవాదరాహువు 
తొలగిపోయినాడు. మరల వేమన పద్యాలు వ్యాప్తికి వచ్చినవి. కేంద్రప్రభుత్వం త్రిశతాబ్ది 
వర్ధంతిని జరిపి, తపాలా బిళ్ళను గూడ వెలువరించినది. వేమన తన అర్హత ఉచిత 
స్థానాన్ని ఆంధ్రులచరిత్రలో సాహిత్యంలో మరల ఆక్రమించుకొన్నారు. 


(వజాకవి - వేమనయోగి | 


అన్యప్రాంతాలకు కీర్తి ప్రసరణము 

తికనాది మహామహులకులేని అంతర్జాతీయకీర్తి యా వేమనకవికి అబ్బినదంటే 
ఆంధ్రులకే గర్వకారణం. ఆ పెద్దల కృతులకు సంస్కృతమే మూలం కావడంచేత, 
తెనుగునుండి మరల ఇతర భాషల కెక్కవలసిన ఆగత్యం లేకపోయినది. వేమన వ్రాతలు 
తెనుగుగడ్డను బుట్టి, తెనుగు దనంతో తెనుగువారి వికాసమును తెలుపునని కాబట్టి 
ఇతరులకు కొతవైనవి; అందువల్ల తమ తమ భాషలలోనికి మార్చుకొన్నారు. 

మొట్టమొదట పాల్కుర్మి సోమనాథుడు తాను వ్రాసిన బసవపురాణమును 
తానుగానే కన్నడ రాజ్యలక్ష్మికి కానుకబెట్టినాడు(1190-1200), ఆవల 
రామరాజభూషణుని వసుచరిత్రకు దిగంతకీర్తి ప్రాప్తించినది(1572). కాళహస్తికవి 
సంస్కృతమున అంబలత్తాడు మయ్యర్‌ తమిళమున, ఇంగ్రీషున కావలి వెంకటరామస్వామి 
యీ మహాకావ్యమును వ్రాసిఉన్నారు. లక్ష్మీశుడు కన్నడమునకూడ వ్రాసినట్లు కొందరు 
చెప్పుదురు. 

ఆ తర్వాత ఈ తెనుగు ప్రజాకవి స్వజనులచే పరిత్యక్తుడైనా అంతర్జాతీయ 
వాజ్బ్యయనందనమున వికసించిన పారిజాతమే వేమన శతకము ఇంతకు ముందే 
చెప్పినాముగదా దుబాయ్‌ ఫ్రెంచిలోనికి, బ్రౌను, ల్యాటీను ఇంగ్లీషులలోనికి వేమన 
పద్యాలను అనువదించినారని, ఇవి సంస్కృతము హిందీ తమిళములలోనికి ఎక్కినవి. 
కన్నదము ఇచ్చిపుచ్చుకొన్నది. తమిళమున ద్రావిడ మన్నెట్రకజగం నాయకుడు - 
అన్నాదురై కొన్ని పద్యాలను అనువదించినారు. చివరకు ఒక ఇస్తాం మతస్థుడు యీ 
కర్షకకవిచే అకర్షితుడై “ఒక మర్మ కవి భావశబ్దలత” అనే పేరుతో ఇంగ్రీషున వ్రాసినాడు. 
ఈయన మీర్‌ు మహమ్మద్‌ఖాన్‌; హైదరాబాదు వాసి(1966) 


8 (ప్రజాకవి - వేమనయోగి 


ఇ వేమన జన్నాదికములు 


దేశకాలములు 

పురాణానికి పుక్కిటి పురాణానికి గాంధర్వ విధిలో బుట్టిన సంకరపు బిడ్డ 
భారతీయచరిత్ర. ప్రతి దానికి స్టలపురాణమహిమ బిటీషువారి నాగరిక వాసనాబలం 
చేత, పూడిపోయిన శిథిలాల ద్వారా చరిత్రను కొంత జతచేసుకొంటున్నాము. కాబట్టి 
చరిత్రకంటే భూగోళశాస్త్రమే ముసలిదంటున్నారు. ఇక యిప్పుడు కార్చన్‌టెస్టువల్ల 
కాలం సూటిగా నిర్ణయమవుతున్నది. ఈ పరీక్షకు తావులేని చోటనే కతకు కాళ్ళు, 
ముంతకు చెవులులేకపోవుట. అందువల్లనే వేమన ఊరుపేరు నిర్ణయించడంలో ఇంకా 
చిక్కులు వీడలేదు. కాని పెద్దల పరిశోధనలు తేల్చిన సంగతుల స్వరూపం ఇట్లా ఉ 
న్నది. 
కులము:- వేమన కాపు, లేక రెడ్డికులంవాడని నిర్ణయమైనది. వడ్లలో ఎన్ని తెగలో 
రెడ్డలో అన్ని శాఖలు. సాధారణంగా ఇవి వారి నివాసప్రాంతం వల్ల(నాడు) మొదట 
ఏర్పడినట్లున్నది. పంటనాడు(పాతగూడురు(నెల్లూరు) ప్రాంతము); పాకనాడు(కనిగిరి 
ప్రాంతం బ్రాహ్మణుల శాఖలుగూడ చాలవరకు ఇట్లే) (పాకనాడంటివాడ”అని 
కవిసార్వభౌమ శ్రీనాథుని ప్రకటన), వెలనాడు (వినుకొండ ప్రాంతం) ఇట్లా, చాలా 
తెగలున్నవి. కొండవీటిని ఏలినవారు నెల్లూరు ప్రాంతం-దువ్వూరు, గండవరం నుండి 
పోయినవారైనందున పంటరెడ్ల్డయినారు. కాపు అన్నపదం నెల్లూరు రాయల సీమలో 
రెద్లకే అన్వయిస్తుంది. పంటకాపు-పాకనాటికాపు-దేనూరుకాపు అని వ్యవహారం. ఈ 
యోగి వేమన రాజులైన వేమనలవలెనే పంటరెడ్డి. 


(ప్రజాకవి - వేమనయోగి 0 


“కలియుగమున నున్న కాపుకులానకు 
వేమన తన కీర్తి వికయించె” 
అని తన కీర్తే కాపులకీర్తి అని గర్వించినాడు. 


కాపుకులజులెంత కర్ములైననుగాని 

పాపరాశి కొంత పరసిపోవు 

వివరమెరుగనట్టి వెర్రిజీవులుగాన - విశ్వదాభిరామ వినురవేమ 

తమ వారు అన్నెంపున్నెం ఎరుగని అమాయకులని చెప్పుకుంటున్నాడు. ఇంతకూ 
కులభేదాలను గర్జించిన వేమన కులం చరిత్రాంశంగా చెప్పక తప్పదుగదా! 


ఊరు - కొండవీడు కాదు 
రాయలసీమ, నెల్లూరుసీమలంతా సంచారం చేసినా వేమన జన్మస్థలం 
నిర్ణయించడంలో కొండవీటి రాజుల సంబంధ కథలు పెద్ద అడ్డంకులు. 
ఊరు కొండవీడు, ఉనికి పశ్చిమవీధి 
మూగ చింతపలైె మొదటి యిల్లు 
ఎడ్జెరెడ్డి కుల మదేమని తెల్పుదు -విశ్వదాభి.... 
అన్నది మూల పద్యం. ఆ వ్రాతప్రతుల కాలంలో పాఠాంతరాలు ప్రక్షిప్తాలు 
పుట్టి [గ్రంథాలలో దూరడం సులభసూక్ష్మంగదా. దీనికి వేదాంతార్జాలు చెప్పడం హిందూ 
వేదాంతానికి కూసువిద్య. ఈ పద్యంలో కొండవీడుకు మూగచింతపల్లె కు అన్వయము 
పొనగదు. ఇప్పుడు ఈ వేమనకు కొండవీటి రెడ్డిరాజులకు ఏమీ సంబంధం లేదని, 
గండికోట దుర్గాధిపతి - ఒక రెడ్డికి బంధువన్నది గూడ కాపుకుటుంబానికి చెందినవాడని, 
ఆ సంసారం సామాన్యమైనదైనా పస్తు ఎరుగని పల్లెటూరి సంపన్న కుటుంబమని, 
ఆయన పద్యాలలో చెదురుమదురుగా సాక్ష్యమున్నది. 
పప్పులేని కూడు పరులకసహ్యము 
సద్దిమిగులనింట సంసారమేలరా 
మారులేని తిండి మాలతిండి 


10 (్రజాకవి - వేమనయోగి 


మారు అంటే మజ్జిగ, పాడి, పంటలున్న కాపుగదా వేమన. అందుకే చిక్కటి 
మజ్జిగ రుచి దెలుసుకొన్నాడు. 

కూరలేని తిండి కుక్కతిండి 

పప్పులేని తిండి పరుల కసహ్యము 

పెట్టిపోయలేని వట్టి దేబేలు 

భూమిబుట్టిరేమి వారు గిట్టిరేమి 

ఉప్పుచింతపండు ఊరిలోనుండగా 

కరవదేల వచ్చి కాపులారా 

అని పల్లెటూరు (సంసారుల శూద్రులలో అగ్రవర్ణముల వారు; కాపులు 
కరణాలు అని) దైన్యమెరుగని ఆదర్శప్రాయమైన గృహస్థ జీవనాన్ని - తనకు 
తెలిసినట్లుగానే చెప్పుకొన్నాడు, గాని రాజదర్పం దర్జా యాయనకు పరిచయమున్నట్లే 
చెప్పుకోలేదు. ఆ కొలువులు ఆ రాజతంత్రాలు ఆ దుర్గాలు ఆ దాడులు, ఆ నిండిన 
బొక్కసాల సంగతే తదవడు. అలవాటై ఉంటే తెలియకుండానే కవిత్వంలో అవి దూరి 
ఉండేవి. ఇక వేమన తమ లొంపిలో(కొన్నియిండ్ల కూడలి) చూచిన దృశ్యాలు సహజ 
సౌభాగ్యంతో (గ్రామీణ శోభలతో పద్యాలలో పరచుకొనిపోయి ఉన్నవి. చూడండి: - 

కుక్కయిల్లు సొచ్చి కుండలు వెదకురా 

పండిన చేనిలో పల్లేరుగాయలు 

కుంద చిల్లుపడిన గుడ్డదోపగవచ్చు 


అని అంటూ చివరకు ఒకచోట - 

రాచమూక నమ్మరాదు రన్న 

పాముతోడి పొందు పదివేలకైనను - 

అని రాచరికాన్నే తిడుతున్నాడు. ఎంతటి 'ఇస్‌ పేటు' రాజా అయినా తన 
పరువును ఇట్లాకడుగుకోడు; కాబట్టి వేమన యోగి ఒక పల్లెటూరి రైతుబిడ్డ అని గట్టిగా 
నిర్ణయించుకుందాం. 


(ప్రజాకవి - వేమనయోగి గ] 


ఈ కారణజన్ముని తండ్రి రెడ్డన్న అనే సంపన్న కుటుంబి-తల్లి నోచినది 
కొరనోములు-పేరు బయటపడలేదు. భారతంలో అంతటి వీరుడు కర్టుడి భార్యపేరు 
కంచు కాగడాలు బెట్టి వెదికినా కనబడదు. 
మూగచింతపల్లె 

చివరకు వేమనకు ఊరు మూగచింతపల్లె అని తేల్చినారు. బ(్రెపాడి, చస్తే 
బయట పడుతుంది అన్నట్లు ఇప్పుడు అందరూ వేమన మా ఊరివాడు-మా ఊరివాడు 
అంటున్నారు. ఇవి-కడప చిట్టివేలు, గుంటూరు ఇనుకొండ (వినుకొండ), కర్నూలు 
క్రిష్టిపాడు. ఇక యీ మూగచింతపల్లె, చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గర ఉన్నది; యీ 
పేరుగల ఊరు ఆంధ్రలో ఇంకెక్కడా లేదు అని గట్టిగా చెప్పుతున్నారు. “అట” అనే 
న్యూస్‌ ఏజెన్సీవారు, కడపజిల్లాలో గూడ ఒక మూగచింతపల్లె ఉన్నదట, ఆ వూరి 
పొలంలోనే పండిన పాపడదకాయలను(వెర్రిపుచ్చకాయలు) వేమన కర్రతోగొట్టి కాయలను 
బంగారుగా, గింజలను రత్నాలుగా మార్చినాడట-అంటూ బారలు చాస్తూ చెప్పే 
వాళ్లున్నరుగాని, నిలబడలేక మాటలు దాటవేస్తారు వీరు. 

వేమన మొదట రాగియై సంసారియై విరాగియై రాయలసీమంతా సంచారం 
చేసి, విఫ్రవమత ప్రవక్తయై ఒక మత నియమావళిని పాదుకొల్పి, కడప దగ్గర పామూరు 
కొండకొనలో ఒకగుహలో సిద్ధిబొందినాడు. ఇది ఆయన భూతల యాత్రోదంత 
సంగ్రహం. 
వీథిబడి చదువు. 

అనాదిగా పల్లెలలో రెడ్డిపిల్లకాయలు, బ్రాహ్హణుడో భట్రాజో నడిపే 
పల్లెకూటంలో పెద్దపుస్తకం (భారతాదాలు) వరకు చదివి, సేద్యపు పనులకు పొయ్యేవారు. 
అట్లే చిన్న వేమన సోమశేఖరం దగ్గర గుంటఓనమాలు మొదలు పెద్దపుస్తకం దాకా 
చదివినాడు. పల్లెటూరి వారిది వానాకాలపు చదువు; అంటే పొలాలలో పనులు 
లేనప్పుడే బడిచదువు. వేమన కోడెప్రాయంలో తమ తలమనిషి(కూలీల మేస్త్రి) క్రిందనే 
వ్యవసాయం చేసినాడు. ప్రాయము కలిమి రాజసము కలిసి వేమనను చిన్నతనంలో, 
పెండ్లిగాక ముందు పాడుచేసినట్లున్నది. కాయక్షేశంతో పల్లెటూరి యువకులందరికి 
వలె వేమన ఒళ్లు ఒడ్దుపొడుగుడా తేలినది. 


12 (వజాకవి - వేమనయోగి 

పేరు 

వేమన అనే పేరుకు ఇప్పుడు బాగా అర్ధం తెలియడం లేదు. “వేమ” అంటే 
నేత మగ్గంలో తట్టుడుపలక అని సంస్కృతం. ఇది సరిపోదు. అర్ధం రాను రాను 
మరుగై పోయినట్లున్నది. అప్పుడు ఈ పేరు విరివిగా వాడుకలో ఉండినా, ఇప్పుడు 
మోజుతగ్గి పోయినది. తెనుగుదేశంలో పదేండ్ల యివతల అన్నీ బెంగాలీ నామాలే! 
అందరూ 'ావులే గదా పాత ముతకై పోవడం సహజం. 
వేమనకాలం 

పరిశోధకులు వేమన మున్నూర్రేండ్ల నాటివాడని తీర్మానించి వేసినారు. కాబట్టే 
అక్టోబర్‌ 1972 ఆయన వర్ధంతిగా నిర్ణయించి పండుగ జరిపించినారు. స్ఫృతి చిహ్నంగా 
ఒక తపాలబిళ్ల వేసినది-కేంద్రప్రభుత్వం. ఇంతవరకు వచ్చిన తపాల బిళ్ళలన్నిటిలో 
ఇదొక్కటే చచ్చు సరకు. తెల్లకాగితం మీద నల్లటి రేఖామాత్ర చిత్రం. దీని వల్ల ఆ 
యోగికి పరువుతగ్గలేదులే! 

దిసమొలచిత్రం:- ఇప్పుడు లభ్యపడిన వేమన చిత్రం దిసమొలతో ఒక 
మోకాలు ఎత్తి కూర్చున్న భంగిమయే! దీని మాతృక చిత్రం తంజావూరు సరస్వతీతో 
మహలులో ఉన్నదని, మల్లిడిసత్తిరెడ్డి 1920లో తమ రెడ్డిరాణి' మాసపత్రికలో 
ప్రకటించినారు. ఇక అందరూ దానినే వాడినారు. కందిమల్లాయపల్లెలో పోతులూరు 
వీరబ్రహ్మమఠంలో, బ్రహ్మంగారి సమాధి మొగదల, మూడడుగుల ఎత్తు నల్లరాతి 
వేమన విగ్రహం ఉంది. ఇది అందరికీ పరిచయమైన యీ భంగిమలోనే ఉన్నది. 

వేమన దిగంబరుడైనాడు. హిందూయోగులకు దిగంబరత్వం ఒక లాంఛనం. 
జైనులలో ఒక శాఖవారు దిగంబరులే. వేమన 

తల్లి గర్భమందు తాబుట్టినప్పుడు 

మొదలు బట్టలేదు తుదను లేదు; 

నడుమ బట్టగట్ట నగుబాటు గాదొకో - 

అని వేదాంతాన్ని చెప్పి ఇట్లు అయినట్లున్నది. దిసమొల వాడైనందుకు విలియం 
హోవర్డు క్యాంబెల్‌ యీ వినికిడి కథను వ్రాస్తున్నాడు. దీనికి ఆధారాలు లేక పోయినా 
విషయం సొంపుగా ఉన్నది:- మిస మిసలాడే పొంగు ప్రాయంలో, వేమన ఉండగా 


(వజాకవి - వేమనయోగి 13 


ఒకనాడు రెండు కాకలుదీరిన కోడెలు కొవ్వివీధిలో తలపడి, కాళ్ళుజీరి రంకెలు వేసి 
పోట్లాటకు తలపడి సంకులపరచినవి. అప్పుడే ఆ దారిన పోతుండిన వేమన 
ఇనుపకందరాల ఉత్తచేతులతోనే వాటి కొమ్ములు బట్టి అటు నిటు నిలబెట్టి, వాటి 
పోరుదీర్చి తరుమగొట్టినాడట అ సమ్మర్దంలో వీడిపోయిన మొలపంచను తిరిగి 
కట్టుకొనకనే దిసమొలతో యోగి అయినాడట. 
కటారుపల్లె వేమన 

వేమనయోగి పేరు ఎత్తగానే కటారుపలైె(కటార్లపల్లె) తటాలున గమనానికి 
వస్తుంది. ఇట్లా ఆ రెండు పేర్లు పెనవేసికొని పోయినవి. శ్రీ కృష్ణునికి, పౌండరీక 
వాసుదేవుడనే విచిత్రపురుషుడు వేషధారణతో నకిలీకృష్ణుడై తలపడినట్లే, వేమనకు 
కటారిపల్లె వేమన ఒక ప్రత్యర్థి. కటారిపల్లె వేమన -తుంగవేమన, యాయన యోగివేమన. 
ఈ పల్లె కడపజిల్లాలో కదిరికి తూర్పుననున్నది. ఇక్కడ పుల్లారెడ్డి అనే ఆయన 
ఉండినాడు. ఇతడు కొణిదకాపు; కనుగోళ్లగోత్రం. అన్నతో రగడబెట్టుకొని, తల్లితో 
కూడ ప్రక్కనున్న నల్లచెరువు గ్రామంచేరి, అక్కడ మదడిదున్ని బ్రతుకుచుండదినాడు. 
ఒకనాడు సేద్యపుపనులలో నుండగా, ఒక పిడుగు నెత్తిపైన బడి, ఒళ్ళు దెలియకుందడా 
పడిపోయి ఏడుదినాలుండి, తనకు తానుగా లేచి కూర్చున్నాడు. తెలిసిన వాళ్ళు వచ్చి 
“ఏం పుల్లారెడ్డి ఎట్లావున్నావు? నేను పుల్లారెడ్డిని కాదోయ్‌, వేమనను” అని చెప్పి ఆ 
వేమనయోగి అంతటివాడ్రై, శిష్యకోటిని సమకూర్చుకొని దేశసంచారం ప్రారంభించినాడు. 
అప్పుడు చెన్నపట్నంలో అధికారంలో ఉండిన తెల్లదొరలు యీ యోగిమహిమలు 
చూచి గౌరవించినారు. ఇట్లా యాయన పేర్గాంచి, ఎక్కువగా తూర్పున నాటి నెల్లూరు 
మండలంలో శిష్యకోటిని పెంచుకున్నారు. ఇప్పటికీ ఏటేటా ఒక యామాలయ్య 
(యామాలస్వామి) పసుపుగుడ్డతో, తెనాలి రామలింగడు మేపిన రాయలవారి గుర్రం 
వంటి ఒక్క గుర్రాన్ని ఎక్కి తప్పెట్ల మోతలతో గరుడ గంబాలతో నెల్లూరు తూర్పు 
పల్లెలలో తిరుగాడుతూ, మేరలు దండుకొంటూ ఉన్నారు. ముపష్టిబెట్టకపోతే ఆగాయిత్యం 
గూడ చేస్తారు. ఈ పీఠాలు చాలా ఉన్నట్లున్నది. ఒక ఏడు కనబడిన “పెద్దలు” 
మరుఏడు కనబడరు. ఈ కుటుంబాలకు వేమన శబ్దం బ్రతుకుదెరువు మంత్రమై 
ఉన్నది-అంతే! నామ సామ్యమే. 


14 (్రజాకవి - వేమనయోగి 
ఇంక, పుల్లారెడ్డి కతకొరవ:- ఈ వేమన గూడ మతగురువై కవిత్వం 
ఆటవెలదులలోనే చెప్పినాడు. కాని మకుటం “బాలచక్రవేమభవ్యనామ” అని, ఈతని 
కవిత్వంలో పసలేకపోగా, మకుటం తిరుమలేశుని గూడ తలకెక్కేటట్లు లేదు. ఈ 
భవ్యనాముడు 1780లో పుట్టి 90 ఏండ్లు బ్రతికినాడు. అంటే - అసలు వేమన తర్వాత 
150 ఏండ్లనాటి వాడు. తల్లి అచ్చమ్మ రాజంపేట కోడూరులోను, భార్య ఆదిలక్ష్మమ్మ 
కుచ్చెర్లపాడులోను మరణించగా, వేమన వారిద్దరికి సమాధులు కట్టించినాడు; అవి 
యిప్పటికీ నిలిచిఉన్నవి. ఈయన యీ అవతారం చాలించను కటార్ల పల్లెజేరి జీవసమాధి 
పొందినాడు. కొన్నాళ్లకు, యీ సమాధి దగ్గర కైంకర్యాల నైవేద్యాల భాగాలలో తకరార్లు 
ఏర్పడి, ఒక ముఠా నల్లచెరువు చేరి కొత్తకోవెలను కట్టించుకొన్నారు. ఇక్కడి స్వామి 
వికారపు కొయ్యబొమ్మ శైవుడైన వేమనకు నొసటంతా ఎగనామాలు బెట్టినారు. ఏటేటా 
జరిగే తిరునాళ్లలో జాతరలో దున్నపోతుల నరకటం గూడ కద్దు. ఆ పరమయోగి 
వేమన యీ పుల్లారెడ్డి వేమన వేరువేరు అనేదానికి ఇంక వేరే తార్మాణాలెందుకు? ఈ 
కథలంతా పుల్లారెడ్డి (యామాలయ్య) వంశంవారే చెప్పుకొంటున్నారు. 


(వజాకవి - వేమనయోగి [5 


3. కామినీ జనలంపటము- 
వైవాహికజీవనము-వైరాగ్యము 


వేమన తండ్రి రెడ్డన్న ఊళ్లో మాట సాగిన పెద్దసంసారి. వీరికి పెట్టుతిట్టు 
ఒంటబుట్టిన గుణాలు, ఈ కాపుల గుణాలు మంచి చెడ్డలు కలసి, కలనేత చీరవలె 
ఉంటవి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు రెడ్లను వర్ణించిన తీరులో నిజమున్నది. 
పరికంచండి:- “సహజమైన స్వాతంత్రాభిమానము, కాయశక్తి పరంపరగా వచ్చిన 
రాచరికపు ఠీవి, స్నేహసాహసములుగల వారుగుటచేత, వీరెందున్నను జనులు వీరి 
యెడ భయభక్తులు కలిగి వర్తించుట సహజము. సామ్రాజ్యములు న్థాపించు ప్రాచీనశక్తిని 
కోల్పోయినను, తామున్నచోటనే చిన్న పళ్లెరాజ్యము స్థాపించి, తక్కినవారికి సామాన్యముగ 
లొంగక వర్తించుట వీరి స్వభావమైనది. అందుచేతనే మూగచింతపల్లెలో రెడ్డన్న 
కొలువుదీరి మాట సాగించుకొన్నాడు. చదువుకున్న వారిని ఆదరించి నాడు వివాదాలు 
తీర్చినాడు. ఊరి పేదలకు బిడ్డమెతుకు బిడ్డపాలు(పల్లెలో శ్రీమంత కుటుంబం బీదబిడ్డ 
తల్లులకు పాలు, వరిఅన్నము రేపుమాపు పెట్టుట ఆచారంగా ఉండినది. ) ఇచ్చి అండగా 
ఉండినాడు. ఇదంతా చిన్న వేమన గమనిస్తూనే ఉండినాడు. 

రెడ్డోరి అబ్బాయికి ఊళ్లో అద్దేమి ఉంటుంది. సోమశేఖరం బడి వదలగానే 
ఆటపాటలతో కాలంగడిపి, ఆటవిడుపు(శలవు)నాడు ఆరుబయట విచ్చలవిడిగా 
తిరిగేవాడు. పోకిరితనంతోబాటు, వచ్చేపోయే కవుల పలుకుబడితో కవిత్వం 
నేర్చుకున్నాడు. అది పూర్వజన్మసుకృత పరిపాకంతో ఏటిచలమ ఊట వలె తేటగా 
సహజంగా దొర్లినది. కాబట్టే పైశాచిక వీధిలో కవితా కన్యను పెండ్లాడిన కాపు 
కవులను - 


16 (వజాకవి - వేమనయోగి 
కబ్బమొకటి పూని గడగడ చదివిన 
లోని యర్ధమెట్లు తానెరుంగు 
ఎరుకమాలు చదువు లేటికోతెల్పరా 


అని ఎత్తి పొడిచినాడు ఇంకా పోతనవలె, కాన్య కన్ననిచ్చి కడుపుకూటి 
కక్కుర్తికి ఆసపడవద్దంటున్నాడు. 

తోటకూరకైన దొగ్గిలికైనను 

తమిద కుడుముకైన తవుటికైన 

కావ్యములను జెప్పు గందడ్యాలు ఘనమైరి 


ఆనాటి పల్లెలలో, మాటసాగిన మగబిడ్డలు చెదే దానికి ఎన్నో ఆస్కారాలు 
ఉందేవి. ఉప్పుకారం తిని మగబయిసిగల యౌవనుల శారీరక క్షుత్తు దీర్చుకొను 
వెలయాండ్రు సంఘంలో ఒక అంగమై ఉండినారు. ఇంట్లో వసతిలేక ఆడపాదడపా 
గడ్దితినదలచుకొన్న సంసారులకు (బెర్‌నార్ట్‌షా అన్నట్లు) యీ సౌఖ్య విక్రేతలు పొంగును 
అణచేశారు. 

చదువుకొన్న రసికత వేమన్నను కామశాస్తకళా రసికుడుగా తీర్చినది. 

మతము దారి మరచు మధురాధరము చూచి 

మగువ రూపుచూచి మనసు మరచు 

యోని జూచి సర్వయోగంబు మరచురా 

అని, తన వ్యామోహానికి-దయ్యం ధర్మసూత్రాలు వల్లెవేసినట్లు సాకు సర్దుబాటు 
చెప్పుకున్నాడు. 

ఆదుదానిజూడ నర్ధంబు జూడగ 

బ్రహ్మకైన బుట్టు రిమ్మతెగులు. 

ఇది, తన అంతరాత్మ అద్దుపెట్ట కుండా ఉండను గాబోలు- 

బ్రహ్మ ఆలిత్రాడు బండిరేవుల దైంప - అని శనగలు దిని చేతులు 
విదల్చుకొన్నట్లు నీతులు గీతులు మూటగట్టి దూరంగా పారవేసినాడు. ఈ పని 


ప్రజాకవి - వేమనయోగి 1 


చేయమన్నది ఎక్కడనో మారుమూలన గాదు- అందరు వచ్చిపోయ్యే పెద్దబండి రేవులో! 
అందునే - 
సాని దాని పొందు సౌభాగ్య భాగ్యము 
అని ఎలుగెత్తి చాటినాడు. ఆ వాత్స్యాయనుకామ సూత్రాలకు ఒక అనుబంధ 

సూత్రం ఇట్లా చేర్చినాడు: - 

ఒకతెకు లోలత భమయక, 

సకుమారుండన్ని రుచుల జూడగ వలెబో! 

సకల వనంబుల దుమ్మెద 

మకరందము గ్రోలినట్టు మహిమలొ వేమా! 
వట్టి తీపు ఎంతని తినగలరు? మొగం మొత్తుతుంది గదా. ఇంతలో 

లంజ, లంజకాని లావెల్ల గొనియాడు 

లంజ తల్లి వాని లజ్జ గడుగు 

తల్లి గలుగులంజ దటులుట చీకాకు. 

కడుపు నిండ తవుడు గంపలో బెట్టక 

చన్ను ముట్టనీదు తన్నుబ రై; 

వారకాంత విటుని వలచునా యూరక. 
అని తేల్చుకొని, విరాగ బీజాన్ని ఎదలో నాటుకొన్నాడు. ఊరి అమ్మలక్కలు గుసగుసలాడి 
ఉంటారు. ఇంటికట్టు మట్టువరలిన, తెగిన గాలిపటం గాదు వేమన. 

తల్లి దురు కొంట తండ్రి కెదుర కొంట 

అన్న కెదురుకొంట, యలయమూడు 

పాతకములటంచు పర్తింపు మెరుకతో 
అని నైతిక వ్యాపారంలో వ్రాసిన పద్యం జ్ఞాపకం వచ్చి ఉంటుంది, వెంటనే- 

తల్లి దండ్రిమీద దయలేని పుత్రుండు 

పుట్టనేమి వాడు గిట్టనేమి? 
అవి మనసున నిలద్రొక్కుకున్నాడు. నాగవాసం పోతుండిన మోటారు కారుకు రివర్స్‌గేర్‌ 
వేసి. త్రిప్పి నేనుగా యిల్లుచేరినాడు. వేమన తన భూతల స్వర్గములో మరలచేరుకున్నాడు. 


18 (్రజాకవి - వేమనయోగి 


వివాహము 
కులము, రూపము, గుణము, సంపద గల కాపు పదడుచును పెండ్లియాడినాడు. 
వేమనబోటి చురుకు మనస్సుగల వారికి దేనిమీదబడితే అదే యావ(ఉత్కటాపేక్షు. 
దూరటమెంతో బయటబడటమంతే. 
తుంట వింటివాని తూపుల ఘాతకు 
మింటి మంటి నడుము మిడుక దరమె? 
ఇంటి యాలివిడిచి ఎట్టుండవచ్చురా? 
అంటే - 
పెండ్తానికి పెనవేసికొని పోయినాడనుట. దీనితో ఆగక జారులను 
దెప్పుతున్నాడు. 
ఇంటి యాలి విడిచి యిల జారకాంతల 
వెంట దిరుగువాడు వెర్రివాడు! 
పంటచేను విడిచి పరిగయేరిన యట్లు. 
పరిగ యేరుటంటే, చేలో కోసిన పైరును పనిగట్టుకొని(మోపులుగట్టి) తీసికొని పోయిన 
తర్వాత బీదా సాద రాలిపడిన వెన్నుల ఏరుకొనుట. అంటే వ్యభిచారంతో పూర్ణానుభవం, 
తృప్తిలేదనుట. ఉపమానం చూడంది. 
ఇక అనుకూల దాంపత్యమధుర ఫలాలను అనుభవించి స్వచ్చంద ప్రణయానికి 
యిట్లా వైతాళికుదైనాడు. 
భావమరసి తన్ను భార్య సేవించిన 
ఇంటి కైన నగును ఈశ్వరుండు, 
అదియులేక బ్రతుకు టధమము భువిలోన. 
సుగుణ వంతురాలు సుదతిభమై యుండిన 
బుద్ధిమంతులగుచు బుత్రులొప్తు 
స్వర్గమేటి కయ్య సంసారికింకను? 
పనసతొనల కన్న పంచదారకన్న 
జుంటి తేనెకన్న జున్నుకన్న 
చెరకు రసముకన్న చెలిమాట తీపిరా. 


(వజాకవి - వేమనయోగి 19 


ఇవన్నీ స్వానుభవంతో చెప్పిన వగుటచే ప్రాణంపోసుకొని సాహిత్యంలో 
నిలబడుచున్నవి. “పరసతి గమనంబు ప్రత్యక్షనరకము” అని తెలుసుకొన్నాడు. 


చదువు-సంస్కారం 

ఇట్లా వేమన తేరు మరల పాటున బడినది. తండ్రి చల్లటిపంచన 
కుదుటబడినాదు. అయింట చదువు సంస్మ్కారాలతో, సంసారం ఆనందసాగరంగా 
పూలతెప్పల దోగుతున్నారు. పండితులగోసష్టివల్ల వేమన చదువు పెరిగినది. అభిరుచులు 
పరిమళించినవి. ఆత్మజ్ఞానోన్ముఖమైనది వేమన మనస్సు. కవిత్వము సానలు దీరినది. 
ఫోటోగ్రాఫ్‌ నెగటివ్‌ ప్లేటువంటి వేమన మనస్సు విన్న దానిని కన్నదానిని గ్రహించి 
నిలుపుకొన్నది. లలితకళల తట్టుకు ఆపేక్షమొగ్గినది. సంగీతం తలకెక్కినది. ఆ సంసారం 
యీ కళలకు చిన్న ఓలగం. రసికత ఆ యింటివారి సొమ్ము. 

“గంగాధరుడే దైవము సంగీతము చెవులకింపు” 

కృష్ణదేవరాయలు “తెలుగు లెస్ప” అని చాటినట్లు ఊనిపలికినాడు. హైందవుల 
జాతీయ జంత్రమైన వీణపై సాధన వేమనకు అలవడినది. రాగాలతో తోడి రాగముపై 
అత్యంత అభిమానం కలిగి, ఆ ఘనరాగం చిన్న బుద్ధులకు ప్రీతినివ్వ జాలదని.... 

“దున్నపోతునకును దోడి రాగంబేల” 
అని లేవిడి గొట్టుతున్నాడు. ఒక్కొక్క పురైకు ఒక్కొక్క రాగం నచ్చుతుంటుంది. ఇది 
సంస్కార బలమేమో! 


కడగంద్లు-పెండ్లిపెడాకులైనది 

తల్లిదండ్రులు గతించినారు. తల్లిచేతివాసి తరిగిపోయినది. వరవలేని చెరువు 
నీరువలె వరుమానానికి మించిన వ్యయంవల్ల ఆ పండంటికాపురం చితికిపోయినది. 
“కాపులు కరణాలు కావడి కుండలు” అని చెప్పగలిగిన సమయోచిత బుద్ధిని 
అలవరచుకొన్నాడు-సంసారం నెత్తిపైబడిన వేమన. 

బాగుపడుదామని పెండ్లాడితే అది పెడదిగినట్లున్నది. ఇట్లా ఈ దాంపత్యభావం 
చిట్లను ఎవరితప్పో ఏర్పరచుకున్నాము. బహుశః అదే గయాళిగా మారినదేమో! ఆ 
హృదయపుధ్వని ఇదే ఏమో. 


20 (్రజాకవి - వేమనయోగి 


మాట విననియాలు 
మగనికి మరగాలు 

(మరగాలు =కొయ్యతోచేసి తగిలించుకొనినకాలు) 
ఆలుమగని మాటకడ్డంబు వచ్చెనా 
ఆలుగాదు నుదుటి వ్రాలుగాని, 

అట్టియాలు నిడిచి యదడవినుండుట మేలు; 


నీళ్ళమీద జూడు నెలయ నోడలపర్వు 

బయలమీద చూడు పక్షిపర్వు! 

ఆడుదాని గమన మాలాగునుండురా. 
అని ఆదుది అంతు పట్టీయ దంటున్నాడు. 


ఆలివంచలేక యధనుత్వముననుండి 

వెనుక వంతుననుట వెర్రితనము 

చెట్టు ముదరనిచ్చి చిదిమిన బోవునా? 
ఇంకా గయ్యాళిగంప చేదవలు వర్ణిస్తున్నారు. 


వాడ కురికి తిట్టు, వలదన్న మొరబెట్టు 
ముందు మగనిదిట్టు ముసుకుబెట్టు 
గడుసురాలు మగని గంప బెట్టమ్మురా 


జార పురుషునకు జాజిపూవులతోడ 
పాన్వు వేయునయ్య పాతలంజ 
సాంతమగని మీద చింత నిప్తులు జల్లు 
అని ఎచ్చరిస్తున్నడు. చివరకు పరివేదనలో పడినాడు. 
సుఖసుఖాన నేను సుగుణుడై యుండగా 
నన్ను బెండ్రయాడ నయము జెప్పి 
దీని గూర్చిన విధిని నేనేమి యందును? 


(ప్రజాకవి - వేమనయోగి లై 


అని, పెండ్లి పెండ్లి అని ఎగిరినదానికి ప్రాయశ్చిత్త మనుభవించినాడు. గట్టి ప్రారబ్ధవాది 
వేమన - 

వ్రాత వెంటగాని వరమీడు దైవంబు 

చేతకొలదిగాని వ్రాతకాదు 

వ్రాత కజుడు కర్త చేతకు తాకర్త 
అని చేతులార చేసిన తప్పు అనుభవించక తీరదనుకొని, కొంత ఆత్మశాంతిని 
గూర్చుకొన్నాడు. 

మగనిగొట్టి మొగసాల కెక్కె యీ భార్యతో ఏమి చెయ్యాల? “నొసటి మీది 

వ్రాతనులిమిన బోవునా? అంటాడు. 

చెప్పులోని రాయి చెవులోని జోరీగ 

కంటిలోని నలుసు కాలి ముల్టు 

ఇంటిలోని పోరు ఇంతింత గాదయా 

అని తేల్చుకొని కాపురం చేస్తామనుకుంటే, “అంతరెడ్డి భార్య మాట 

వినకపోవడమా? ఇక ఊళ్లో పరువు దక్కేనా?” అని, బ్రతికిన బ్రతుకు, రెడ్డి చట్టం 
తిరుగబడినవి. ఆపెను నట్టేటదుద్దుకలిపినట్లున్నది. ఆలిపై అలుక అబలలపై ద్వేషంగా 
మారింది. 

వలపు తీంెనేని. వనజాక్షి యధరంబు 

ములకవంటి గిజరు ముష్టిరసము 

చింత సొంత యగును జీడిరసమౌనురా 
అని నిర్ధారణ చేసుకొన్నాడు. 

తనదు దుష్టభార్య తనయాకలినెకాని 

పరుల యాక వెరుగ దరయ వేమ; 


కలిమి గలిగెనేని కాముగా జూతురు 
లేమిచేతజిక్కి లేవలేని 
మదను వంటి వాని మాలగాజూతురు. 


£బై (వ్రజాకవి - వేమనయోగి 
అన్య పురుష వాంఛ అడుదానికి నుండు 
అడుదాని బొంకు గోడబెట్టిన యట్లు 
సతుల గవయనేల? సుతుల బడయ నేల 
వెతలు బడగనేల? వెర్రితనము. 
నేలమీదిరాయి నెత్తిదిత్తినయుట్లు 
ఆ సంసారులకు పూకుజెప్పుట. ఇట్లా ఆడుదానిపై మొదట మనసు బెడిసినది. 
ఇంట ఒంటబుట్టిన వాసనా బలం చేత తన్ను తాను దెలుసుకోను అంతర్ముఖుడైనాడు. 
ఇనుము విరిగెనేని యినుమూరు ముమ్మారు 
కాచి యతక వచ్చు క్రమముగాను, 
మనసు విరిగెనేని మరిచేర్చరాదయా 
అంటూ మనసులో నిద్రిస్తుండిన విషయ వాంఛావిరక్తిని లేవగొట్టుకున్నాడు. 
ఆత్మ విద్యాన్వేషణానికి పరోక్షంగా, ఎదురు దిరిగి మాట వినని పెండ్లామే దోహదమైనది. 
గ్రీసుదేశ మహాజ్ఞాని వేదాంతి సోక్రటీసుకు గూడ గడుసు భార్యే బ్రహ్మవిద్యావల్లరికి 
మారాకు అయినది. 


వైరాగ్యము 

ఆనాడు వీరశైవంపుణ్యాన, మతము వేదాంతము సామాన్యులకు 
అందుబాటులోనికి వచ్చియుందినవి. మంత్రము భాష బ్రాహ్మణుల ఇనుప పిడికిలిని 
వదిలించుకొని బయటపడినవి. వేమన గృహవాతావరణం ఆధ్యాత్మిక భావాలకు అనువుగా 
ఉండినది. మొదటి నుంచి వేమన మానసము శివభక్తి పరాయణంగా అదనుకు వేచి 
ఉందినది. ఆత్మ దీపికను జ్ఞానజ్యోతి ముట్టించినది. 


హేమకారవిద్య 


ఈ లోపల యింట సద్దికే కరవైనట్లున్నది. గడచి బ్రతికిన ఊరచెడి దైన్యపుకూడు 
కుడువను వేమన ఆత్మాభిమానం ఇయ్యకొన లేదు. 


వ్రజాకవి - వేమనయోగి 23 


బహుళధనము గూర్చి భద్రమార్గంబున 
పరులకుపకరించి ప్రబలువేమ... 

అన్న ఆదర్భంగలిగిన రెడ్డి రిక్తుడై 

ధనము లేని యనెడు దావానలంబది 

తన్ను జెరుచు మీరి దావుజెరుచు 

ధనము లేమి మదిని తలపనె పాపంబు... 
అని బైరాగులలో గలసినాడు. 

ఆకలన్న వాని కన్నంబు బెట్టిన 

హరునికర్పితముగ నారగించు 

అన్న విశ్వాసంగలవాడు గావటం చేతను, “అప్పులేని వాడె అధికసంపన్నుడు” 
అని రెడ్డ్దితనంలో ఎరిగినాడు కాబట్టి, పెట్టలేక అప్పు, అప్పు పెట్టలేక, కట్టు మట్టు 
తెంచుకొన్న కోడెదూడమాదిరి, తాలు దుగలం లేకుండా ప్రపంచం పైబడి, దేశ 
ద్రిమ్మరి అయినాడు. హేమకార విద్యపై మనసు పోయినది. ఈ పుత్తడి పిచ్చి లోకమంతా 
అలముకొనే ఉన్నది. మనయోగులు బంగారం చేసినారనే ఎక్కువ మంది నమ్మకం. 
నాగార్జునుడు రసమును గంధకమును (రెండు భూతాలను) సిందూరం చేసిన ప్రపంచ 
ప్రథమ కెమిస్టుగదా; ఇది మనవారికి తెలుసు అని యీ గుంపువారి వాదం. ఇప్పుడు 
యీ అణుశక్తి యుగంలో పాదరసము బంగారం చేయవచ్చునని, చేసినారని గూడ 
చెప్పుచున్నారు. వేమన యీ విద్య సాధించే ఉండవచ్చును. కోరికలు లేని యోగి 
అయినందున అవసరానికి మించి దీనిని సిద్ధం చేయలేదేమో. దురాశాపరులు యీ 
విద్యను దుర్వినియోగం చేయకుండా ఉండను రహస్యంగా పెట్టి ఉంచాడు. మనవారికి 
వేదవిద్య మొదలు వైద్యుని కుప్పికట్ల వరకు గుప్త విద్యేగదా. వేమన యీ ప్రక్రియను 
గురించి చాలా పద్యాలు చెప్పి యున్నాడు. ఆయనకు కల్లబొల్లి మాటలు చెప్పవలసిన 
అగత్యమేమున్నది? 

ఇదీగాక వేమన పరమగమ్యం బ్రహ్మైక్యం కాబట్టి యా మధ్య చలివేంద్రాలలో, 
క్షుదోపాసకులవలె నిలిచి విశ్రమించదలచుకోలేదు; అందువల్ల ఆదివ్యపథం 
పట్టిపోయినాడు. వాదభ్రష్టుడైనా, కాకపోయినా వైద్య శ్రేష్టుడైనాడు; కొన్ని మందు 
మాకులను చెప్పి ఉన్నాడు. 


24 (ప్రజాకవి - వేమనయోగి 
“చావు దెలియలేని చదువేటి చదువురా” 
అంటూ చావు బ్రతుకు ముడిని విప్పను బుద్ధుని వలె దీక్ష బూనినాడు. 
“పరమున సుఖియింప (బ్రవ్మావిద్య” అని తేల్చుకొని, దానిని గ్రహించను 
ఉగ్గబట్టికూర్చున్నాడు. గురికుదిరిని గురువును వెదకుచుందగా లంబికాశివయోగి 
ఆశ్రమం లభించినది - వేమునకు; 
యోగసాధన 
బ్రహ్మవిద్యకు దగగొట్టిన హృదయతాపాన్ని ఆధ్యాత్మిక జలంతో తీర్చను 
వేమనకు యీ యోగి దొరికనాడు. ఇది గారడికాదు, కనుకట్టు విద్యకాదు. ఆ కారణం 
చేత ఈ జిజ్ఞాసువు చాలా శ్రమించవలసి వచ్చినది. మొదట హఠయోగం 
ప్రారంభించినాడు. అట్లనే పంచాక్షరీ మంత్రము ద్వాదశాక్షరీ మంత్రమును గూడ 
కొన్నాళ్ళు గట్టిగా జపించినాడు. మనసుకు మంచిపట్టు దొరికినందున” ముక్తికి దా 
దల్లిసుమీ పంచాక్షరి” అని చాటుచున్నాడు. తరువాత ప్రాణాయామ సాధనకు 
కడంగినాడు, సాధించినాడు. దానికి అనుబంధ ఫలములుగా ప్రాప్తించిన అణిమాది 
విద్యలను ఎదమచేతితో కడగానెట్టి వేసినాడు. అవలిమెట్టు షట్పక్రభేదక సాధనమగు 
కుండలినీ యోగమును అరచేత బట్టుకొన్నాడు. 
గాలిలేని దీపకళిక చందంబున 
నలలు సుళ్ళు లేని జలధిరీతి 
నిశ్చలాత్మయెన్న నిర్వికారంబున 
నుండెనేని పండితుండు వేమ. 
అని తెలిసికొని ఆ విద్యలో గట్టెక్కినాడు. చివరకు అద్వైత భావమును 
పొందినాడు. వేధ దీక్షను (షాక్‌ బ్రీట్‌మెంటు వంటిది) గైకొని ఆ లంబికాశివయోగికి 
యిట్లా నెనరు చూపుచున్నాడు. 
గతము చేసినట్టి కర్మబంధములెల్ల 
పరిసిపోవు సత్యగురునివలన 
కుమ్మరి కొకయేడు గుదియకు నొకనాడు. 


(ప్రజాకవి - వేమనయోగి 25 


చివరకు తాను యొరిగిన అద్వైతమును, ఆ క్లిష్ట తర్మవాదమును తేటతెనుగులో 
ఇట్లా చెప్పి, సామాన్యులకు అర్ధమయ్యేటట్లు చేసినాడు. 

పసుల వన్నె వేరు పాలెల్ల నొక్కటి 

పుష్పజాతివేరు పూజ యొకటి 

దర్శనంబు లారు దైవంబు ఒక్కటి! 
గురూపదేశము - వేరేకథ 

వేమనమీద అత్యంత భక్తిశ్రద్ధలు గలిగి ఎక్కువ పరిశోధించిన విలియం 
హోవర్డ్‌ క్యాంబెల్‌ అను క్రైస్తవ మిషనరీ, పేరు పొదిన గురూపదేశాన్ని గూర్చి 
రాయలసీమలో ప్రచారంలో ఉండిన యీ వినికిడికతను వ్రాస్తున్నాడు: 

వేమన ఒకనాడు తోడి ఆటగాంద్రతో ఒక ఏటి ఇసుకలో ఆడుకొంటుండినాడు. 
అంతకు ముందే వచ్చి తీసిపోయిన వెల్లువ తాకుడుకు ఏటిదరి నానుకొని ఉండిన ఒక 
గట్టుపడి, ఒక పర్వత గుహాముఖం బయటపడదినది. దానిని గుర్తించి ఆదుకొంటుందిన 
బాలురు, అందు ఏమున్నదో తెలసుకోవాలన్న ఆసక్తితో ఆ సొరంగంలో దూరినాడు. 
ఆ చెలికాండ్రతో గూడ వేమనగూడ ప్రవేశించినాడు. అక్కడ ఎప్పటి నుండియో 
యోగాసనంలో ధ్యానమగ్నుడై కూర్చొనియుండిన ఒక వృద్దుడు కనిపించినాడు. ఆయనను 
చూచిన బాలురు కలవరంతో కలకల లాడుచు అటునిటు పరిగెత్తినారు. అప్పుడు ఆ 
యోగి స్వప్నం నుండి మేల్మొనిన వానివలె కండ్లెత్తిచూచి “త్రాగను కొంచెం నీళ్ళు 
తేండి” అన్నాడు. పిల్లలు పాత్రకొరకు గుహను వెదక సాగినారు. ఆ ముసలి ముని 
“అది మీకు కనబడదు, ఆ చిన్న వేమనను ఇట్లా పంపండి” అన్నాడు. వెంటనే చెలికాండ్రు 
వేమనను ముందుకు నెట్టినారు. అప్పుడు వేమనకు పన్నెండేండ్లు. ఆ బాలుడు జంకుకొంకు 
లేకుండా తాపసిని దరిసి - “ఏమికావాలి?” అన్నాడు. “పోయినీళ్ళు తీసుకొనిరా” 
అన్నాడు - ఆ యోగి. బాలవేమన నిర్భయంగా ఆ చీకటి గుహలో దూరి వెదకగా, 
ఒక సన్యాసి కమండలువు ఒకటి కనిపించింది. వెంటనే వేమన దానిని తీసుకొని 
పోయి. ఏటిపాయలో నీళ్ళు పట్టుకొని ఆ యోగి దగ్గరకు వచ్చి ముందుంచినాడు. ఆ 
వృద్ధ తాపసి ఆ నీరము త్రాగి తృప్తి సంతోషము ఆ దివ్యముఖమును దీపింపజేయగా 
తన కుడిచేయిని బాలుని నెత్తిపైబెట్టి “నీవు తక్కినవారివంటి వాడవు కాడు; నీవు 


26 ప్రజాకవి - వేమనయోగి 
ఎదిగిపెద్దవాడవై ఎన్నో పద్యాలు వ్రాసి గొప్ప గురువువై ప్రఖ్యాతికి రాగలవు.” అని 
దీవనలు కురిపించినాడు. అది మొదలు వేమన ఆయన సన్నిధానంలోనే నిలిచిపోయి, 
ఆ గురువును శుశూషించి ఉపదేశమును పొంది యోగి అయినాడు. ఇది ఆ ప్రాంతపు 
జనథశ్రుతి. వేమన భావసరణిలో వైరుధ్యం లేదు. 

వేమన వారకాంతలను గూర్చి యిల్లాలును గూర్చి చెప్పినవి పరస్పర భిన్నంగా 
ఉన్నవి కాబట్టి, యీ పద్యాలు వేమనవి గావు, ఎవరో వ్రాసి దూర్చినారంటారు. ఇది 
అవిచారిక రామణీయమైన మాట. వీటి భాషారీతి కవితావస్తువు ఒకటిగానే యున్నవి. 
ఇవి ఆయన మానసిక భావపరిణామములో వ్యక్తమైన ఘట్టాలు. సహజకవి అయినందున 
ఎప్పుడు పుట్టిన భావం అప్పుడే కవితారూపంతో నాలుకపై నడయాదేది, దానిని 
వెంటనే ఆయనో, విన్న శిష్యులోవ్రాసిపెట్టే వారు. అందువల్ల దీనిని భావవైరుధ్య 
మనరాదు 116౪729 0101య8 2086 అని అనవచ్చు. ఇతడు వట్టి వెర్రి వేమనగాదు; 
ఈ వెర్రిలో ఒక తీరు తెన్ను ఉన్నవి. 


(వజాకవి - వేమనయోగి ఖై 


4. ఆనాటి పరిస్థితులు - 
వేమనపై ప్రభావము 


దేశానికి మతానికి మంచిచెడ్డల ఆటుపోటు, బుతుధర్మమో అన్నట్లు, భాగ్య 
చక్రపరిభమణాలుగా సాగుతుంటివి. ధర్మానికి గ్లాని అధర్మానికి అభ్యుత్థానము (ఏపు) 
కలిగినప్పుడు తిరిగి ధర్మాన్ని సంస్థాపించను యుగయుగాలలో (ఒకతడవతో సరిపోదు) 
భగవానుడు అవతరిస్తుంటాడని గీతావచనం. అట్లనే ప్రవక్త పుట్టి వెలసి ఉన్నంత 
కాలమే ధర్మం సాగి ఆయన 'చాటుకు పోగానే నీతి సడలి, సాంప్రదాయిక మతానికి 
మైల అంటి చులకనైపోతుంది. అప్పుడు ఒక మహాపురుషుడు పుట్టి, చెడిన ధర్మాన్ని 
ఎదిరించి విప్ల్రవమును ఇంకొక కొత్త మతమును ముందుకు తెస్తుంటాడు. ప్రతి దేశంలోను 
మతంలోను యీ ధ్వాంతయుగం ప్రాకుతుంటుంది. వేదమతం దిగజారి పోయినప్పుడు 
యజ్ఞయాగాది కర్మకాండ, మూధాచారం పై కొన్నప్పుడు బుద్ధుడు బోటి క్షత్రియులు 
కొత్తమతాన్ని న్ధాపించినారు. 

జైస్తవం బిషప్పుల పిడికిట జిక్కి అవినీతికి పాల్పడి, ప్రజలకు జ్ఞానోపదేశం 
చేయక పీల్చి పిప్పి చేస్తుండినప్పుడు, ఇంగ్లాండులో విక్షిఫ్‌, జర్మనీలో లూథర్‌ పుట్టి 
విప్లవధ్వజమెత్తగా ప్రాటెస్టాంటు మతం బుట్టినది. 

ఇస్తాములో, మహమ్మదుప్రవక్త చరమపైగంబరు (దేవదూత) ఇంకొకరు 
పుట్టరు అంటే, కాదు - పుట్టుతారు, అదూతనునేనే అని ఒకరు తిరుగబడి 
అహమాదియాశాఖను నెలకొల్పినాడు. ఇప్పుడు పాకిస్థాన్‌లో వీరిని కాపరులనివారిపై 
అత్యాచారాలు నెరవుచున్నారు. ఉదారమతం సంకుచితమై పోతుంది. 


28 (ప్రజాకవి - వేమనయోగి 

మొదట ఉదారాశయాలతో మానవ సౌభాగ్యానికి ప్రారంభమైన ప్రతిమతమూ, 
ఏ కొద్దిమందికో గుత్తాధికారమై పోయి, వానిమేలుకే మతం సాగుతుంటుంది. భగవద్గీతా 
వచనం - వేదాలు తై గుణ్య విషయములే, అర్జునా, నీవు త్రిగుణాతీతుదవుగమ్ము, 
యాగాలు స్వర్గసుఖమునే గాని కైవల్యాన్ని ఇవ్వవు; పాపయోని సంభవుదైనా స్త్రీ 
శూద్రులైనా జ్ఞానానికి అర్హులని చాటగా, యీ మహిమోన్నత సందేశము లోకహిత 
ప్రవచనము అణచివేయబడి, పీఠాధిపతులు వేషధారులు-వీరి ప్రతినిధులు 
మతాధికారమును చేజిక్కించుకొని, యీ హక్కులన్నిటిని ఉపసంహరించి, మతము, 
మంత్రము, భాష వారి గుత్తగా చేసికొని, యితర వర్ణాలను అధ్యాత్మిక మానసిక 
దాసులుగా సృష్టించి, సంఘంలో వెలివేసిన వారిగా చేసినారు. పుస్తకాలలో ఏమున్నదో 
బయటబెట్టక భూదేవోత్తములై ఆధిక్యతనంతా తామే అనుభవించసాగినారు. దీనికి 
పీఠాధిపతులు ధర్మరక్షకులైనారు. ఇప్పుడు సర్వప్రయోజనాలు హరిజనులకే 
ప్రత్యేకించబడినట్లు అప్పుడు గోబ్రాహ్మణులు దేవప్రతినిధులైనారు. అగ్రవర్ణములవారి 
నిరంకుశ స్వార్ధాధికారము బలిసిపోయినది. 

బౌద్ధము నామాచారాదులచే కుళ్లుబారిపోయింది. గుప్తుల స్వర్ణయుగంలో 
పునరుత్థానం పొందిన వైదికమతం మూధాచారాలను కర్శకాందను పురాణాలను మరల 
పైకి దెచ్చినది. క్రింది కులాలవారు భారవాహక పశుతుల్యులై అగ్రజాతులకు 
సేవకులైనారు; వారు మానం లేని ప్రాణాలు ఈడ్చుకొంటూ టబ్రతికినారు. 

శంకరుడు బౌద్ధమును అణచి గీతకు ఉదార వ్యాఖ్యానం వ్రాసి, రుద్ర విష్ణు 
ఆదిత్య గణేశ శక్తిని పంచాయతనంలో ప్రతిష్టించి ఆరాధ్యదైవమును గూర్చినా, 
మతవిభేదాలు ప్రబలినవి. శంకరుడే భగవద్గీతను వ్రాసి భారతంలో ఇరికించినాదనే 
వారుగూడ ఉన్నారు. 

రామానుజుడు మాలలకు మైలతొలగించినా, స్త్రీల విషయంలో సంకుచితం 
చూపి, శ్రైవాన్ని క్రిందుజేసి, శివకేశవ భేదాన్ని రెచ్చగొట్టినాడు. ఈయన తర్వాత పిళ్ల 
లోకాచార్యుడు(1250సం. ) తెంగళశాఖను ఊసదొక్కి శూద్రులకు స్రీలకు గూడ 
ప్రణవానికి(ఓంకారం)హక్షు ఉన్నదన్నాడు. ఈ తెంగళులను తెగనాడి,(క్రింద కుదురుండే 
పంగనామంవారు, వీరికి నాలాయిరం (నాలుగువేల పాశురములు గల ఆళ్వారుల 


(వ్రజాకవి - వేమనయోగి 20 
ద్రావిడవేదం ముఖ్యము) వేదాంత దేశికుడు(1360) వడగళ శాఖను ఎత్తిపెట్టినారు 
(వీరి పంగనామానికి క్రింద కుదురులేదు-వీరికి వేదములు ముఖ్యము. తెన్ను అనగా 
దక్షిణము, కళ అంటే సంస్కృతి, వదకళ్‌ అంటే-ఉత్తరపు సంప్రదాయమును అనుసరించే 
వారు). దీనితో గూడా యీ మహాపండితుడు శూద్రాదులపై చిన్నచూపు జూచినాడు. 
ఈ రెందుశాఖలు నామాల విషయంలో ఆనాడు ప్రారంభించిన పోరు గజకచ్చప 
యుద్ధం మాదిరి నేటికీ సాగుతూ, ఒకరినొకరు రెట్టించుకొంటున్నారు. ఇట్లాంటప్పుడు 
వైష్ణవులు శివుని విభూతి చూస్తే ఎర్రగుడ్డ చూచిన గోవకోడె మాదిరి ఎగిరిపడకుండా 
ఉంటారు? మాలదాసరులను పైకిదీసిన ఈ వైష్ణవం, అన్యమత సహనం చూపలేక 
సంకుచితమై మడిగట్టుకొని ప్రజలకు దూరమై పోయినది. అగ్రవర్ణం వారుదప్ప మిగతా 
వారంతా అంటరానివారై పోయినారు. 

మధ్వమతము ఇంకా సంకుచితమై యితరకులాలను దగ్గరకు రానీకపోయి 
నందున అ మతంలో బ్రాహ్మణులు దప్ప యితరులు లేకపోయినారు. 
వీరశైవ సమతాభావం 

ఈ మధ్య 1190 ప్రాంతాన, బసవేశ్వరుడు బ్రాహ్మణుడై పుట్టి వీరశైవమును 
కర్నాటమున, పశ్చిమాంధ్రమున ప్రవేశపెట్టినాడు. సర్వమానవజాతి శివుని బిద్దలన్నాడు. 
బ్రాహ్మణాధికారమును తప్పించి సంస్కృతభాషాధికారమును భగ్నముచేసి, దేశభాషలకు 
మతభాషల గౌరవముచ్చి, శూద్ర గురువులు-జంగములను మతనాయకులజేసినాడు. 
మన పాల్కుర్మి సోమనాథుదే బసవపురాణమును దేశీయఛందమైన ద్విపదలో వ్రాసి, 
దానినే కన్నడములోనికి మార్చినాడు. కాని, వీరశైవం, తన భటులైన మైలారువీరులచేత 
అన్యమతాలవారిని, ముఖ్యంగా జైనులను, సంఘాతమరణం పాల్టేయించినది. మానవతా 
గౌరవం అన్యమత సహనం మంటగలసి పోయినవి. ఈ మైలారులే, తురకల కన్న 


ఎక్కువగా, విజయనగరంలో హిందూసేనల పరాజయం తర్వాత, విష్ణుదేవాలయాలను 
ధ్వంసం చేసినారని చరిత్రపండితుల అభిప్రాయం. 


30 (వజాకవి - వేమనయోగి 


హరిహర నాథోపాసనము 
శివకేశవులకు అభేదము కల్పించి, హరిహరనాథ అన్న జమిలివేల్పును 
పుట్టించిన ఒక సామరస్య మతవిధానం ఒకటి ఆంధ్రదేశంలో మొలకెత్తినది. తిక్కన 
సోమయాజి అర్చించినా, దీని ప్రభావం గూడ తాత్మాలికమై పోయినది. 
మరల ఆంధ్రదేశమున వైదిక మత ప్రాబల్యంచేత అగ్రవర్ధ్థాల అధిపత్యము, 
పీఠాధిపతుల గుత్తాధికారము, మూఢాచార విజ్బంభణము, కర్మకాండ ఆధిక్యము, 
సంస్కృతభాషా సామ్రాజ్యాధికారము పైకొని మతం-దేశము నిర్జీవమైనవి. బ్రాహ్మణులకు 
దప్ప ఇతరులకు చదువు చెప్పినవారులేరు. వారు కూడ నేర్చుకొనిన పాపాన పోలేదు. 
పురాణాల శ్రవణమే తారకమంత్రమైనది. వీరశైవం పైకి దీసిన శూద్రగురువులు, 
జంగమ దేవతలు ఈ వైదికమత ప్రవాహంలో కొట్టుకొని పోయినారు. 
జానుతెనుగు 
జానుతెనుగు మరల సంస్కృత ధాకకు ఆగలేక రూపరిపోయినది. శివకవులను 
ఎక్కి రానీయక, వారి ద్విపద కావ్యాలు “ముదిలంజ దిద్దికంత”లని అవమానపరచి 
అణగద్రొక్కినారు. “ఆంధ్రావళి మోదమున్‌ బొరయ” భారతం వ్రాసి తెనుగుదనాన్ని 
పైకి లేవదీసిన, అంతటి కవిబ్రహ్మ తికయజ్వభారతం మూలబడక పోయినా, తెనుగు 
వారు, తప్పిదారి ఎవరైనా శూద్రుడు కవిత్వం చెప్పినా “ఆం[కఘ్రుభవుని కావ్యంబు 
(గ్రాహ్యంబుకాదు” అని అప్పకవి శాపించినాడు. ఇక గతి? మూఢాచారాన్ని ఏ వాక్‌శు 
ద్ధాగల బుషియో దీర్చాయువు గమ్మని దీవించి నెత్తిపై అక్షతలు చల్లినట్లున్నది. అది 
మరల నిజభయంకర సహస్ర ఫణములనెత్తి ఆంధ్రావనిలో వీరవిహారం చేయసాగింది. 
ఈ సమయంలో 17వ శతాబ్దపు నడికట్లలో వేమన పుట్టినాడు. 
కామిగానివాడు కవిగాడు రవికాడు 
కామి గాక మోక్షగామి కాడు; 
కామియైన వాడె కవియౌను రవియౌను. 
అని అంటూ రాగియై కవియై ఆంధ్రదేశానికి మతానికి వాజయానికి నవయుగ 
ఉషస్సును కల్పించినాడు. 


(ప్రజాకవి - వేమనయోగి 31 


ఆంధ్ర పండితులు 

వేమనయోగికి ముందు ఆంధ్రలో గొప్పవారు పుట్టలేదని కాదు. పుట్టినారు - 
కాని తెనుగును అంటక సంస్కృతమును చేబట్టుటచే వారు ఆంధ్రజన సామాన్యానికి 
దూరంగానే ఉండి పోయినారు. "7వ శతాబ్దిలోనే కుమారిలభట్టు పుట్టి సంస్కృతంలో 
బౌద్ధమును చించి చెందాడినాడు. 1336లో విద్యారణ్యుడు విజయనగరమును స్టాపించి, 
తమ్ముడు సాయణాచార్యులచే వేదాలకు నిరుక్తం వ్రాయింపజేసినాడు. వల్లభాచార్యుడు 
కోనసీమవాడయ్యు తన మతాన్ని ఘూర్దరమున నాటి పెంచినాడు. బళ్లారి దగ్గర పుట్టిన 
ఆంధ్రుడు-నింబాల్‌కర్‌ మహారాష్రులకు దత్తుపోయినాడు. మల్లినాథుడు సంస్కృ 
తకావ్యాలకే వ్యాఖ్యానాలు వ్రాసినాడు. తెనుగుతల్లి అనుంగుబిడ్డలు పొన్నడు పంపడు 
కన్నడ భాషాదేవిసేవలో వారి కవిత్రయములోని వారైనారు. 

తెనుగుబిడ్డలు తెనుగునాట రాణించేటట్లేలేదు. ప్రవక్త స్వదేశంలో 
పూజింపబడడు అన్న నానుడి గూడా ఉన్నది. తమిళనాడులో స్వయం మర్యాద సంఘం 
ద్రవిడకషగం స్థాపించిన ఇ.వి. రామస్వామి నాయకర్‌ తెనుగుబిడ్డ. బలిజ వాడననే 
సగర్వంగా చెప్పుకొనేవాడు. నాయకర్‌ శిష్యుడు ద్రవిడమున్నేటకషగం స్థాపించిన 
అన్నాదురై తెనుగుబంగారమ్మ కొడుకు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నాగపూరులో 
నెలికొల్పిన హెడ్‌గవార్‌ ఉగాదినాడు బుట్టిన ఆంధ్రుడు. అనిబిసెంటు వ్యాపింపజేసిన 
దివ్యజ్ఞానసమాజ నాయకుడు-లోకగురువు జిద్దు కృష్ణమూర్తి ఆంధ్రుడు. అయితేనేమి? 
వీరి ప్రచారక ప్రదేశము-భాష ఆంధ్రేతరములు. 

ఇక తెనుగునాట, తెనుగువారికి తెనుగులో ఎక్కువగా చెప్పినది-వేమన, ఆ 
తర్వాత పోతులూరు వీరబ్రహ్మం. 

అందువల్లనే తెనుగులో మతం బోధించి, ప్రజాకవియై విప్లవమత ప్రవక్త 
అగుట వేమన నొసట వ్రాసిన భాగ్యము. 


షల (వ్రజాకవి - వేమనయోగి 


వేమన తిరుగుబాటు - మూధాచార 
భంజనము 


వేమన యోగి అయినా బ్రతికి చెడిన రెడ్డిరాజసం మనసు నుండి నిర్వాసం 
పోలేదు. చీమ మొదలు శివుడు వరకు ఒకే పరతత్వాన్ని చూచి ఆరాధించిన ఎరుక, 
తన జాతి తీరుపట్ల, బ్రాహ్మణేతర జాతుల నైతిక ఆధ్యాత్మిక పతనము పట్ల మనసులో 
వేడిని బుట్టించినది. ఇది అగ్రవర్ణముపై కడుపుమంటకాదు; వారి ఉన్నతి నాగరకతను 
చూచి పుట్టిన కుళ్లుబోతుతనమూ గాదు. తన వారి మానసికాంధకారాన్ని విద్యాగంధ 
మెరుగని మౌధ్యాన్ని అనాగరకతను బాపి మానవులుగా చేయాలనే, తన యోగధనాన్ని 
వెచ్చించను పూనుకొన్నాడు. ఒంటబుట్టిన కవిత్వమును ఎత్తిపొడుపు కోడిగము 
శాస్తజ్ఞానమును చేబట్టి మతసంస్కారానికి పూనినాడు. 
శాస్తవాదమా? చిన్నబుచ్చుటా? 

భారతదేశంలో అనాదిగా తమ తమ వేదాంతశాఖను చర్చలతో శాస్తవాదాలతో 
నెలకొల్పుతూ వచ్చినారు. వేదాంతం ఆరు దర్శనాలుగా చీలి నిలబడినది. శైవం 
వైష్ణవం కొట్లాటలను ఇంకనూ మానుకోలేదు. ఒక శాఖ పైకిరాను ఇంకొకటి తగ్గను 
వాదబలంమీదగాక వాదిబలం మీదనే ఆధారపడుతూ వస్తున్నది. ఎవరు తెలివి తేటలతో 
యుక్తితో వాదించి నెగ్గితే వారిమాటే పైకి వచ్చేది. శంకరుడు తన ప్రతిభచేతనే మతాన్ని 
నెలకొల్చుకొంటూ దేశమంతా పర్యటించినాడు. మండనమి(శ్రునితో శంకరుడు - 
మందనమి(శ్రుని భార్య ఉభయభారతినే తీర్చరిగా బెట్టుకొని వాదించి అతనిని జయించి 
శిష్యునిగా జేసికొన్నాడు. ఆ దినాలలో రాజుకోట పడితే, రాజ్యమంతా లొంగిపోయినట్లు 
నిర్ణయించుకొనేవారు? ఇప్పటి మాదిరి మిత్రవిదేశాల పంచలను ప్రాకి బూటకపు 
ప్రభుత్వాలు నెలకొల్పేవారు కాదు. అట్లనే ఒక పండితుడో, పీఠాధిపతో వాదంలో 
ఓడితే నూతనమతాన్ని ఆవలంబించేవారు. 

ఓరుగల్లు గణపతిదేవుని కొలువులో జైనులకు వేదమతంవారికి శాస్త్రచర్చ 
జరిగినది. కవిబ్రహ్మ తిక్కన నెల్లూరు నుండి రాజమర్యాదలతో అక్కడకు పోయి 
అందరు జైనస్వాములను అక్కడే ఎదుర్శొని ఓడించి వేద మతమును స్టాపించినాడు. 


(వ్రజాకవి - వేమనయోగి 33 


ఓడిపోయిన జైనులు కొందరు హిందువులైనారు; మిగిలినవారు ఆంధ్రసామ్రాజ్యం 
వదలిపెట్టి పోయినారు. 
దీనికి ముందు, తిరుమలదేవుని గూర్చి రామానుజాచార్యులకు, ఆయన 
దాయాదిగోవిందభట్టుకు వాక్యార్ధచర్చ - వాదము జరిగినవి. గోవిందుడు శైవమును 
స్వీకరించి శ్రీ కాళహస్తి ఆలయంలో ఉండి, వెంకటేశ్వరుడు శైవదేవుడని, ఆ 
ఏడుకొండలవాడు తమ వాడన్నాడు. కాని వాదంలో రామానుజుడు గెలువగా వేంగడం 
వైష్ణవంపాలై, తమిళుల యాజమాన్యం క్రిందకు పోయినది. 
ఇదీ ఆనాటి మతవ్యాపక విధానం! దీనిపై వేమన అభిప్రాయమిది: - 
సాటిచేయవచ్చు - చదివి వాదములాడు 
చదువరులను జెట్టి సముదయమును; 
పోరిపోరిగెల్పు నోరునోవనివాడు 
వేమన యీ వాదాలు గీదాలు కట్టిపెట్టినాడు. పాండిత్యప్రకర్ష సూత్రహింస 
శాస్త్రచర్చ హేతువాదము పీఠాధిపతుల - సాంప్రదాయిక బ్రాహ్మణుల పని పొమ్మన్నాడు. 
ప్రజలను తన ప్రక్కకు దిప్పుకొంటే, సైన్యాన్ని ఓడగొట్టుకొన్న రాజు పరుగెత్తి పోయినట్టు, 
గురువులు పలాయనం చిత్తగిస్తారని మూకలో బడ్డాడు వేమన. 
ప్రత్యర్థి శాస్తాన్ని చిన్నబుచ్చుట 
పురాణాలు శాస్త్రాలు, వీటిమీద ప్రజలో ప్రాకి మనసులలో గడ్డకట్టుకొనిపోయి 
ఉండిన మూఢవిశ్వాసాన్ని నడుము విరుగగొట్టి, స్వాములంటే, వారి పురాణ పురుషులంటే 
ప్రజలలో భయము భక్తి తీర్చుటే రానున్న విజయానికి ప్రాతిపదికగా నిర్ణయించుకొన్నాడు. 
పరరాష్ట ప్రజల మనోధైర్యాన్ని నీతిని(మొరేల్‌) చెరచడమే విజయానికి మొదటిమెట్టన్న 
రాజనీతిని చేబట్టి, మతాన్ని దేవుళ్లను స్వాములను విమర్శించి, చులకన పరచి, 
దేవతలంటే యింతేనా? అని పెదవి విరిచేటట్లు చేయదలుచుకొన్నాడు. పీఠాధిపతులు 
గంగిరెద్దులవంటి వేషధారులే అనిపించాలి. ధర్మ శాస్త్రాలు అగ్రవర్ణాల స్వార్దానికి 
వ్రాసుకొని ఆపౌరుషేయత్వ మారోపింపబడినవని ఎగతాళిచేసి, వాటిలో వైరుధ్యాలు 
చూపి క్రిందు చెయ్యాలి. దేవుని మధ్య భక్తుని మధ్య పూజారి అనే దలారి (కమిషన్‌ 
ఏజంటు) అవసరం లేదని, ఆయనచేసే కడుపుకూటి పనిని అపహాస్యం పట్టించాలి. 


వడ (్రజూాకవి - వేమనయోగి 
మతం ఆబాలగోపాలానికి అర్ధమై ఆచరణయోగ్యం కావాలంటే వారికి తెలిసిన భాషలో 
వ్యాఖ్యానాలు లేకుండా తలకెక్మేటట్లు చేయాలి; యుగయుగాలుగా పేరుకొనిపోయియున్న 
మూఢాచారాస్సి, కాటుకచీకటికంటె నలుపైన దట్టమైన అజ్ఞానాన్ని జనబాహుళ్య 
మానసాలనుండి పారద్రోలాలి దీనికిగా వేమన ప్రచార కరదీపికను చేబట్టి, శిష్యుల 
చేతికి కాగడా లిచ్చి పల్లెలపైబడినాడు. ప్రజల వాడుకభాషలు సాధనంగా 
ఉపయోగించినాడు. 
ఈనాడు కందుకూరు వీరేశలింగం గూడ ప్రహసనాలతోనెే గదా వెర్రిమతాన్ని 
గబ్బు పట్టించినది. 
వేమన నిందించినది దుర్వాదాన్ని ఏకివేసినది దొంగస్వాములను; చులకన 
చేసినది మూఢవిశ్వాసాలను; విమర్శించినది స్వార్ధపరులైన అగ్రవర్జాల వారిని. 
అంతేగాని, సత్యమతాన్ని పరబ్రహ్మమును ధర్మనిరతులైన పీఠ్రాధిపతులను, సర్వమానవ 
సౌభ్రాతృత్వమును ప్రేమించిన సద్బాహ్మణులను మాత్రం కాదని ముందుగా మనం 
గమనించుకోవాలి. ఇదే ఎచ్చరిక లాయనెల్‌ డేవిడ్‌ బార్‌నెట్‌ చేస్తున్నాడు. సత్యనిరతులైన 
బ్రాహ్మణులెందరో తన్ను కొనియాడిరని ఉబ్బుతో చెప్పుకొంటున్నాడు - వినండి: - 
ఇంక శూద్రుడగుట ఎరుగరావేముని? 
మనసె యతనితోడ మరులుకొనియె, 
కొలిచిర ద్విజులును కోటానకోటులై 
ఇట్లా సత్యస్వరూపాన్ని ఆరాధించుట హిందువులకు అలవాటే! పూజార్దుడైన 
బ్రాహ్మణుడెట్టివాడో వేమన ఇట్లా నిర్ణయిస్తున్నాడు. 
బ్రాహ్మణులకు సకల భాగ్యంబులీవచ్చు 
గౌరవింపవచ్చు - గోరివారు 
జ్ఞానమొసగి జనుల గడతేర్చ గలిగిన. 
ఇక వేమన, పూర్వాచార మత దుర్గాలను ఒక్కొక్కదాని పంథాపట్టించి, న్యూనత 
కల్పించి సామాన్యప్రజల మనసును వాటినుండి మరలించి, యథార్థ భక్తిమతమును 
ప్రజలలో వ్యాపింపజేసిన విధానాన్ని ఒక్కొక్కటిగా పరికిస్తాం. ఆయన వాడినది 
ప్రజలభాషు ఎత్తిచూపిన సామ్యలు అందరికీ తెలిసినవే. ఆయన ఉత్రేక్షలు తీగలుబారి 


(వజాకవి - వేమనయోగి ఏ5 


ఆకాశశూన్యంలో కలిసిపోయేవిగావు; మిన్ను వదలి మంటినిబట్టి ప్రాకేవి; ఎప్పుడూ 
పొలాలలో కనబడేవి. 
వేదములు: 
హిందూ మతానికి మూలకందము వేదములనుటను ఒప్పుకోనివారు లేరు. 
కాని, అవి ఆపౌరు షేయాలంటేనే రచ్చ ఏర్పడేది. బుక్కులు చెప్పిన బుషుల పేర్లు 
ఉండగా దేవుడే చెప్పినాడనుట పిడివాదంగదా. వీరిలో కొందరు స్త్రీలున్నా తరువాత 
వేదార్దత స్రీలకు లేదనటం వెర్రివేదాంతం. ప్రతి మతంలో ఇట్టి మూఢవిశ్వాసం 
ప్రబలే ఉంటుంది. కురాన్‌ షరీఫ్‌ - అప్పటికి అక్షరాస్యుడుగాని మహమ్మదుకు అల్లాయే 
తెలుపుతాడు. దీనిని విశ్వాసులు (ఇస్లాం) దివ్యతత్వ ప్రకాశనం అన్నారు. యూదు 
మతమూలపురుషుడు - మోసెసుకు దశనీతి సూత్రాలను యేహోవాయే రాతిపలకమీద 
జ్వలితాక్షరాలతో చెక్కియిస్తాడు. ఇది అన్ని మతాల పాచిబట్టిన పాతపాట. 
ఇట్టి వేదాన్ని దివ్యసందేశాన్ని శూద్రులు విననైనా వినరాదని, విన్న వారి 
చెవుల్లో సీసం కరిగి పోయ్యాలని ధర్మసూత్రాలు పుట్టినప్పుడు, ఆత్మగౌరవంగల 
మానవులంతా తిరుగబడి తీరుతారు. యాగాదులనే చెప్పిన యీ వేదాలు కైవల్యము 
నివ్వవని మన వేదాంతులే చాటుచున్నారు. దీనిపై విముఖత జూపుచు ఉపనిషత్తులు 
జ్ఞానమతమును ఉపదేశించినవి. వీటిలో మన మతానికి ఆయువుపట్టులైన పునర్జన్మ- 
కర్మవాదం-ఆత్మన్‌ బ్రహ్మన్‌ సూత్రాలను ఉద్దాలక ఆరుణి, ప్రవాహణుడు మొదలగు 
క్షత్రియులే బయటబెట్టగా-ఆ తర్వాత ఆ విద్యబ్రాహణేతరులకు నిషేధమన్నారు - 
మతాధిపతులు, ఇక వాటి విషయం అందరూ తెలుసుకొంటే దాని విలువ బయట 
పడుతుందని వేమన మొదట వేదాలను చులకనచేసి, వాటి పరువు తీయాలనుకొన్నాడు. 
ఆయన అవహేళన చూడండి: - 
వేద విద్యలెల్ల వేశ్యలవంటివి 
భ్రమలు బెట్టి తేటపడగనియవు 
గుప్తవిద్య యొకటి కులకాంతవంటిది. 
ఇక మనవారు అర్థం తెలుసుకోక పోయినా వేదం చదివితేనే మోక్షం అంటారు; 
“ఘన”మని ఎనిమిదిమార్లు ఒకే వాక్యాన్ని తిప్పించి మళ్లించి చదివిన పుణ్యమనే వీరి 


36 (వ్రజాకవి - వేమనయోగి 
విశ్వాసం. అర్థం తెలుసుకోకుండా గీతను దినానికి ఒక అధ్యాయం పారాయణం 
చేసేవారూ యీ కట్టలోనివారే! రైల్వేగైడును నోటికి రాజేసుకొంటే రైలు ప్రయాణం 
చేసినట్లగునా? ఈ జట - ఘనలు అచ్చులేని(ఇంకా లిపిగూడావమో) ఆ వెనుకటి 
దినాలలో ్రక్షిప్తాలు ఆపపాఠాలు దూరకుండా చేసిన కట్టుదిట్టపు పని అయి ఉ 
టుంది. అర్థం తెలుసుకోకుండా వేదం జదివేవారిని తిక్కన భారతంలో (శాంతి-6: 143) 
ఏమంటున్నాడో చూడండి: - 

క॥ విను, వేద వేద్యము నెజుం 

గని యాతని వేద పాఠకలనంబు, సుధీ 

ధన, వేద భార వహనం 

బనజన, నింతియ! నిరరకాయాసంబై! 
వేమన:- “వెర్రికుక్కల వలె వేదాలు చదివేరు ఆశయంబులెరుగరయ్య వారు” 

“పరిమళముల గర్దభము మోయఘనమౌనె.” అని ప్రశ్నించినట్లే మరల 
భారతంలో (శాంతి - 5:342) 

తే॥ వేద తాత్సర్య మారసి వేదితవ్య 

మెణుగువారలు వేదజ్ఞా; లట్టుగాని 

వారు వేద పాఠకులు........... 

ఇద్దరిదీ ఒకేమాట 
అవతారాలు: 

“పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కతాం ధర్మసంస్థాపనార్ధాయ 
సంభవామి యుగే యుగే” అన్న ఆశాజనమైన గీతావాక్యభావం మన మతంలో గట్టిగా 
పొదుకొన్నది. పడమటి దేశాలవారు లోకాన్ని ఉద్దరించను ఒక “మెస్సయ” పుట్టుతారనే 
ఉవ్విళ్లూరుతున్నారు. బుద్దుడు 2000పైన అవతారాలెత్తుతారు; జాతక కథల విషయమే 
యిది. ఒక్క ఇస్లామే మహమ్మదును మించి ఇంకొకరు పుట్టబోరని చెప్పేది. ఉపనిషత్తుల 
మతం సామాన్యులకు అందుబాటు లేనందున, సగుణ వ్యక్తమూర్తిపూజ ప్రజల కందించిన 
పెద్దలు ఈ అవతారాలను కల్పించవలసి వచ్చినదంటారు. ఈ భావం బౌద్ధమునుందే 
వైదికమతం [గ్రహించినది భారతంలో బుద్ధావతారంలేదు. దీని బదులు హంసావతార 


(వజాకవి - వేమనయోగి ష్‌/ 


మున్నది. బుద్దుడు మన మతానికే ఎసరుబెట్టినా ఆయనను మన దేవుడుగా చేసి, ఆ 
అజేయ మతానికి(దేవుడున్నాడో లేడో ఆ సంగతి మనకెందుకు; నీతి ధర్మాలతో నడచుకొని 
మనుదాము అనేది) అది పుట్టినచోటనే తావులేకుండా విదేశాలకు ఎగుమతి 
చేయగలిగినది - వేదమతం, వారి యుక్తివాదం, ఇక యీ అవతారాలు, భాగవతం 
దగ్గరకు వచ్చేవరకు ముప్పయికి దాకొన్నవి. అన్నీ విష్ణువు అవతారాలే - శివుడు ఈ 
జోలికి పోయినట్లులేదు. రాముడు కృష్ణుడు క్షత్రియులై యుందగొప్పవారై మహాపురుషులై 
చివరకు అవతారపురుషులే అగుటకు, వేదమతం ఈ మార్చును అంగీకరించుటకు 
చాలా కాలం పట్టి ఉంటుందని, లోకమాన్య బాలగంగాధర తిలకుబోటి గట్టి హిందువుల 
మాట. 

ఈ అవతారం చేష్టలన్నీ మానవచేష్టలే) సుగుణ దుర్గుణాలు, మానవ 
వ్యామోహాలను నిండుగా పంచుకొనే ఉన్నారు. అతీత మానవుని లక్షణాలైనా లేదు; 
ఒక అవధూత పోలికలు గూడా లేకున్నవే, వీరెట్లా దేవతలైనారని హేతువాదుల 
పెదసరపు వాదం. పరశురాముడు-రాముడు ఒకే దేవుని అవతారాలుగా అవతరించిరే 
- ఒకరిపై ఒకరు పగసాధింపు కయ్యాలు ఒకే కాలంలోపల చేసినారు? అని వీరి 
వెక్కిరింత, బుద్ధమతాన్ని అణచను కృష్ణుని-బుద్దుని వంటి ఒక క్షత్రియునే, దేవుడు 
చేసి ఆయనకు ప్రత్యర్థిగా నిలిపి ఉంటారని మరికొందరు. సరే! చిన్నప్పుడే అందరు 
రాక్షసులను చంపిన బాలకృష్ణుడు, రాధాకృష్ణుడుగా శిశుపాలునితో అన్నిమార్లు 
రణరంగంలో తోకముడిచి పరుగెత్తాలనా? కాలయవనుని సైన్యాలు జూచి ద్వారకకు 
చేరాలనా? అని యీ శాఖవారి ఎత్తిపొడుపులు. ఈ అవతారాలనే వేమన ఎగతాళి 
చేస్తున్నాడు. 

పాల సాగరమున పవ్వళించిన స్వామి 

గొల్లయిండ్ర పాల గోరనేల; 

ఎదుటవారిసామ్ము యెల్లవారికి తీపి - 

ఇంకా శ్రీరాముని గట్టి మాటలంటున్నాడు: - 

అగ్నిబాణమేసి అంబుధి నింకించి 

రాముడవలికేగ లావుమరచె 

వరుస కొండలు మోసి వారిదేటికి కట్ట? 


38 (వ్రజాకవి - వేమనయోగి 

అంటే, కోతిమూకల సహాయం పొందిన వాడైనాడు - ఆ భగవానుడు 
శ్రీ రామచంద్రమూర్తి - అనుట 

కనక మృగము భువిని కలదు లేదనకయె 

తరుణి విడిచిపోయె దాశరథియు; 

తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా 

ఇక పరశురాముని - 

తండ్రిమాటలు విని తల్లిని తెగటార్భి 

పరశురాముడేమి ఫలము గనియె? 

నిలువ నీడలేక మలయాద్రి నుండడా? 

అని పెద్దదెబ్బ కొట్టుతున్నాడు. ఎందుకంటె వేమన “తాను దైవమాయె దైవము 
గొలుచురా” అనగలిగిన అద్వైతియై - 

తనువులోననున్న తత్వంబు దెలియక 

వేరె యాత్రబోవు వెట్టివాడు 

గంత మోసిమోసి గాడిద తిరుగదా 

అన్నాడు. కాని ఇది వేమనస్థాయి వారనగలిగినది. ఇతరులు ఈ వాదమును 
మాత్రం గ్రహించి అర్ధమును గ్రహించకుండిన నవ్వలపాలౌతారు. వేమన విమర్శలన్నీ 
యీ దృష్టిలోనివే. అతడు తిట్టినది కపటసన్యాసులను వేషధారులనే గదా! అందుకే - 

భూమిలోన పుణ్యపురుఫులు లేకున్న 

జగములేల నిల్చు పాగులుగాక 

అని, సత్పురుషుల సద్వర్తనకై ఆశపడుచున్నాడు. 
పురాణాలు: 

ఉపనిషత్తుల నిగూఢ సత్యములు, నిర్గుణ నామరూప రహితమూర్తులు 
సామాన్యుల మనసులకు అందకోరానివైనవి. ప్రారబ్ధానుభవం తప్పదని భయపెట్టినవి. 
ఆ పరిస్థితులలో వైదిక మతంలో క్రింది స్థాయివారిలో భావశూన్యత సంశయావస్థ 
రూపొందినవి. వానిని పోకార్చే దానికి, ఒకే పిలుపుకు పలికే దయామయుడైన 
తండ్రివంటి దేవుడు - ఆయన సంసారము - పరిగణము - దేవతలు - దేవలోకాలు 


వ్రజాకవి - వేమనయోగి 30 


సృష్టించబడవలసి వచ్చినది. ఈ పురాణయుగం గ్రీసుదేశంలో గూడ రూపొంది, 
మానుషాధములకే కళంక మాపాదించగలిగిన కథలు పుట్టినవి. ఆ అతీతమానవుడు 
- సోక్రటీస్‌-” పురాణమునందలి దేవతలు నికృష్ణ మానవుల కంటె హీనులు, ఇట్టి 
దేవలోకాన్ని సృష్టించినది అన్నత ప్రియులైన కవుల భావనాచాతురి” అని తెగనాడినారు. 
మన దేశంలో సూత్రయుగానంతరం, బౌద్ధానికి ప్రత్యర్థిగా క్రీస్తుశకారంభంలో 
పురాణయుగం ప్రారంభమైనది. గుప్తుల స్వర్ణయుగం వీటిని మార్చి చేర్చి నేటి రూపాలను 
పురాణాలకు సమకూర్చినది. 

ఇక మన కవుల ఊహాచాతురి పెనుగాలి వాన అయినది. విమర్శక జ్ఞానం 
లేని మూఢవిశ్వాసులు పురాణాలను కలగుమ్మటం చేసి చివరకు కంపతొడుగు 
చేసివేసినారు. పురాణం వ్రాసిన వానికి వ్యాసుడనే నామకరణం చేస్తే పద్దెనిమిది 
పురాణాల ఉపపురాణాల వ్రాసినది వేదవ్యాసుడే అయినాడు. పరస్పర భిన్నము, 
ఒకదానినొకటి తిట్టుకొనిన పురాణాలను గూడ ఒకే వ్యాసభగవానుడు వ్రాసినట్లు, 
తలతోక తెలియకుండా అతికివేసినారు. 

వైష్ణవులు విష్ణువును పొగడి శివుని తెగడగా, శైవులు ఆ హరిని రోత 
బట్టించినారు. దేవలోకాలు ఈనాటి పట్టణాలవలె సంఖ్యలో పరిమాణంలో ఎదిగి 
పోయినవి. ముప్పదిమూడుకోట్ల దేవగణంలో, ప్రతి ఊరి గ్రామదేవతలు దేవులు, 
సర్వ పక్షిమృగాలు సభ్యులైనారు. నేనే బ్రహ్మము అనిన జీవన్ముక్తుడు మొదలు - చిల్లర 
రాళ్ళకు పొంగళ్లు బెట్టే పామరుల వరకు అప్పటమైన హిందువైనారు. వేదాంతమతమును 
మహితపరచిన మూలసత్యం, కర్మకాండ-పురాణ పురుషుల కార్యకలాపమనే కారడవిలో 
దారి తప్పిగొట్టుకొని మూఢాచారమనే కంపడొంకలలో కుంటుతూ నడుస్తున్నది - 

ఇక సవతి తల్లుల బిడ్డలైన దేవదానవులు విరోధాలు, వ్యూహ ప్రతివ్యూహాలే 
పురాణాలైనవి. ప్రతి కథలో, పాపం; మొరటు జనమైన రాక్షసులను తెలివిగల దేవతలు 
మోసంచేయడమే! మోహిని అవతారం మోసాలలో నెరజాణ. ప్రతి భక్తుడు తన మతాన్ని 
పెద్దజేసి వ్రాసి మూలగ్రంథంలో చొప్పించినాడు. ఆ కారణంవల్లనే మన దేవతల 
కథలలో వైషమ్యాలు ప్రతారణాలు విశ్వరూపం దాల్చినవి. దీనితో ఎరుకగలిగిన 
సంస్కారులు విమర్శకులు పురాణాలను లెక్కబెట్టకుండా పోయినారు. ఈ శతాబ్దములో 


4 (వ్రజాకవి - వేమనయోగి 


మన మతాన్ని ఉద్ధరించిన వివేకానందస్వాములవారు - మన పురాణాలను వాటి 
కవిత్వ మహత్వ సంపదకే చదువమన్నారు. 

ఇక హేతువాది వికటకవి విమర్శకుడు మూల తత్తమెరిగిన అద్వైతి-వేమన 
యోగికి యీ పురాణాలు ఎట్లా గిట్టగలవు? అందువల్లనే ఆయన పురాణాలపై 
దందెత్తినాడు. ముఖ్యంగా భారతమంటే ఆయనకు ఏవగింపు. 


పంచమ నిగమంబు భారతంబగునని 
పాగడిరేల జనులు బుద్దిలేక; 
హింసకార్యము తమ కిష్టమేలాయెరా? 
ఇంతేగాక, “*ప్టీర్రు ధర్మరాజు 'సెనువేపనిత్తయా” 

అని ప్రకటించానాడు. ఈ విషయంలో తిక్కన మాత్రం తక్కువా సంజయుడిచేత 
“మెత్తటిపులి ధర్మ్శసూతి” అని అనిపించినాడు. వేమన ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క సొడ్డు 
వద్దించినాడు. కొన్ని ఏరుకొందాం: - 

ఇంద్రు డీహకల్లి హీనుడై పోవడా? 

మరుడు ఈహకలిగి మన్నుగాడ? 

బ్రహ్మకీమగల్లి బలుతల బోవడె! 

పురాణాలలో వరుస వాపులు తీరు చూడండి: - పులస్యబ్రహ్మ బ్రాహ్మణుడు, 
ఆయన కొడుకు రావణుడు రాక్షసుడు; రావణుని సోదరుడు - కుబేరుడు యక్షుడు, 
కృష్ణుడు యాదవుడు, ఆయన వేలువిడిచిన మేనమామ కంసుడు రాక్షసుడు. 
యాగాదులు: 

వేదాలు కర్మకాండనే చేబట్టగా మహాభూతాల ప్రీత్యర్థం యజ్ఞయాగాదులు 
చేసి అగ్నిముఖంగా దేవతల కడుపునింపి సోమయాజులు దీవనలు పొందేవారు. ఉ 
పనిషత్తులు జ్ఞానకాండను బయటబెట్టినా, నంజుడుపై ఆశతో కాబోలు, యజ్ఞాలను 
వదలరైరి; ఇంకా దీనివల్ల లాభం పొందుచుండిన యాజ్జికులు యిది కాని పని అని 
చెప్పగలరా? దీనికిదోడు ఆ వేల్పుల ముదిలంజ-శాశ్వతయౌవని ఆ రంభాసంభోగం 
సోమయాజుల నోరు ఊరించగా, పట్టుదలతో యజ్ఞములను సాగిస్తూనే వచ్చినారు. 


(వజాకవి - వేమనయోగి ద] 
ఇది ఆర్యావర్తపుతీరు; దక్షిణాపథాన పూజావిధానము ప్రబలి యీ కర్మకాండ ఘనతను 
చాలా వరకు తగ్గించినది. రాజసూయము నరమేధమని నోరూ వాయిలేని ఒక [మ్రుక్కడి 
రాజును బలియిచ్చేవారని 'పెంద్యాల వెంకటసుబ్రహ్మణ్యశాస్రిబోటి విమర్శకులు రుజువచేసి 
వున్నారు. భగవద్దీత-“పత్రం పుష్పఫలం తోయం యోమే భక్తా ప్రయచ్చతి, తదహం 
భక్ష్యుపహృతం ఆశ్నామి ప్రయతాత్మనళొ(భక్తుడిచ్చినటువంటి వాటిని సుఖంగా అరగింతును) 
అని ఎంత గట్టిగా చెప్పినా పెడ చెవినిబెట్టి, జంతుహింస మానరైరి - వైదిక మతంవారు 
ఈ పై వారినిచూచి క్రిందివారు, అలబరివారు పోతు బలులను సాగించి, తిని శ్రేపినారు. 
నీతి భక్తి ఉన్నదో మానవుడు తరించుననే వేమన, యాగాదులను విమర్శించకుంటాడా? 
అలిరంకు దెలుప నఖిల యజ్ఞంబులు 
తల్లిరంకు దెలుప తద్దినములు; 
కాని తెరువు కర్మకాండ కల్పితమాయె; 
లంజకొరకు మేక నంజుడు దినసాగి 
యజ్ఞమెల్ల కామయజ్ఞ్డమాయె! 
మొదట సోమయాజి, తుద కామయాజిరా! 
అంటూ కర్మకాండ అనాగరకతను బయటబెట్టి, నిష్మామయోగులైన భక్తులను 
ఏనగింపు పుట్టించినాడు. 
అశ్వమేధము దేవేరి పరువుదీసే ప్రక్రియ కవిసార్వభౌమ శ్రీనాథుడు, శృంగార 
నైషధంలో - 
యజమాన ప్రమదా వికస్వర భగన్యస్తాశ్వ దీర్షస్మర 
ధ్వజ దండంబగు నశ్వమేధ మఖతంత్రంబు న్నిరీక్షించి 
వర్ణించగా ఈ పచ్చిబూతు ప్రక్రియకు కలిపురుషుడే అసహ్యించుకొన్నాడట! 
ఇక పౌండరీక యజ్ఞం ఊహించుకొంటేనే మనసు మైలపడే ప్రక్రియ. ఈ జంతుబలులు 
జాతరలు అనాగరిక ఆటవికుల మతములోనివి; ఇక ఆర్య సంప్రదాయకమునకు ఇవి 
మక్కువ గొల్పుట ఆశ్చర్యకరము. పండుగలలో మేకనో ఆవునో చూపి దేవునికి 
నైవేద్యమిచ్చుట అరేబియాలో పుట్టిన ఇస్తాం మతమునకు గూడ ప్రీతి(బక్రీద్‌)? 


42 (ప్రజాకవి - వేమనయోగి 
కృష్ణదేవరాయలచే యుద్ధంలో చంపబడి, వీరస్వర్గం పోయిన తురక సైనికులు 
స్వర్గంలోను, అప్సరసల యిండ్లలోను చేసిన ఆగాయిత్యాలు, సోమయాజులను ఆ 
వీరులెట్లా తరిమి కొట్టినది మంచి ప్రహసన ధోరణిలో ఆ కావ్యం వర్ణించినది. 
యజ్ఞయాగాదులు క్షణికమైన ఇంద్రలోక సుఖమును ఇచ్చునేగాని కైవల్యము నివ్వవని 
మిగతా పుస్తకాలు ఎంత చెప్పినా, మేకమాంసపు రుచిగాబోలు, ఈ మాటలను వైదికుల 
చెవులలో దూరనీయలేదు. ఇక వేమన కొంటె మనసుకు ఇవన్నీ చులకనగా దోచవా? 
జ్ఞాన యజ్ఞాన్ని అ పేక్షింపడా? 
లగ్నాలు - శకునాలు: 

“పిడుగుకేమి వారశూల” “పులికి ఏ అడవైతే నేమి?” అన్న మాటలు నాలుక 
కాసతోనే అన్నట్లున్నది; ఎందుకంటే - చదువుకొన్నవాళ్లు చదువుకోనివాళ్లు- అందరూ 
లగ్నాలు శకునాల పై చూపే మూఢవిశ్వాసం, అనుదిన చర్యలను కుంటుపరచుటేగాక, 
మనసులో పిరికి మందును బోసి ఊరబెట్టుతున్నవి. వేమన యీ నమ్మకాలపై ఈనిన 
పులిమాదిరి విరుచుకొని పడుతున్నాడు. ఈ గిలి విషయంలో పడమటిదేశాలవారు 
మనవారికి ఏమి తీసిపోవడంలేదు. లగ్నాల పాటిన అసలు జ్యోతిషశాసస్తానికే భిన్నం- 
తిథులు విధులను మార్చవని పదే పదే అనేవారుగూడ పిరికి గుండెతో వీటిని 
పాటిస్తుంటారు. ఒక వ్యక్తి జాతకప్రకారం, ఆ జీవి ప్రాపంచిక యాత్ర సాగిపోతున్నది. 
ఒక యోగం తప్పినచో అది చెప్పేవాని పరిమిత బుద్ది తప్పేగాని, శాస్త్రం తప్పుగాదు. 
ఫలాని యోగం లేక దుర్యోగం జరుగవలసి ఉంటే, జపాలు శాంతులు వాటిని 
సరిదిద్దలేవ్వు ఇది శాస్తనిర్ణ్మయం జబ్బుకు డాక్టర్‌ దగ్గరకు పోతే సూది మందు ఇస్తే 
సాంప్రదాయిక జ్యోతిష్టుని దగ్గరకు పోతే జపాలుచేసి దానాలు ఇవ్వమంటాడు. ఇక 
భీతిలో ఉన్న ఆ ప్రాణి లోబడిపోతాడు. ఇక వ్యక్తికి ఫలాని విధమైన భరో భార్యో 
రావాలని జాతకం నిర్ణయించిఉంటే, కుజదోషం సరిచూచి పెట్టినచో మూలకందమైన 
జీవనయోగం మారుతుందా? కాబట్టే “రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదు” అనే 
సామెత పుట్టింది. 

జన్మ నక్షత్రాల ప్రకారం ఫలితాలు సరిపోకపోతే, నామ నక్షత్ర ఫలితమనుట 
నవ్వలపని. రా అనే అక్షరం మొదట గలవారికి - పేపోరారి - చిత్త మూడోపాదమని, 


(వ్రజాకవి - వేమనయోగి 43 


ఫలితం చెప్పడం ఎంత వెర్రితనమో చూడండి - దీని ప్రకారం రాముడు - రావణుడు 
ఒకే నక్షత్రంవారు ఆగుదురు - ఇక “వీరి రుచులజాడ జూడ వేరువేరు” గదా! పెండ్లి 
అయినచో లగ్నబలమని పాతమాట. ఒకే లగ్నానికి ఎన్నో వివాహాలు జరిగినా. 
ఫలితాలు భిన్నంగా ఉంటున్నవి. అంటే, జీవిని మొదటి “తలవ్రాతే” నడిపేది అనుట. 
కాబట్టే వేమన - 

విప్రులెల్లజేరి వెర్రికూతలుగూసి 

సతిపతులను గూర్చు సమ్మతమున, 

మునుముహుర్తముంచ ముండెట్టు మోసెరా? 

అని ప్రశ్నించినట్లే మూఢాచారపు తలమాడును బ్రద్దలు కొట్టుతున్నాడు. ఈ 
ముహుర్తం నిర్ణయించడమే హాస్యాస్పదంగా ఉంటున్నది. తెనుగువారి గురుశుక్ర 
మూఢాలను ఆరవలు పాటించరు. గ్రహసార్వభౌముడైన రవియే అస్తంగతుడై యుండిన 
రాత్రిలో లగ్నాలు జరుగుట లేదా; అని వారి వాదం. అందుకే అమావాస్య వారికి 
పరమపవిత్రం. వారిది రాహుకాలం. (వారి పుణ్యాన కేతువుకు గూడ ఒక సమయం 
నిర్ణయించలేదు). మనది వర్జ్వం. మనకు 3-13 తిథులు పుణ్యావహాలు; ముస్లింలకు 
ఇవి నిషేధాలు; ఇక అన్నీ పాటిస్తే - (పాటించి బాధపడే వారున్నారు) అల్పాచమనానికే 
అవకాశం ఉండదు. అందుచేత వేమన- 

న్యాయశాస్త్ర మరయ సన్యాయమున దించు 

ధర్మశాస్త్రమొసగు దుర్మతంబు 

జ్యోతిషము జనము నీతులదప్పించు 

అని ఆ శాస్త్రం మీదనే పిడుగుల వాన కురిపించినాడు. “బిడ్డవచ్చినవేళ, 
గొద్డువచ్చినవేళ అని అన్నెంపున్నెం ఎరుగని వారిమీద ఆభాందం వేయడం ఇంకా 
అన్యాయం. ఒక్కొక్మ వ్యక్తి యోగానుగుణంగానే యివన్నీ జరిగిపోతుంటవి. వాస్తుప్రకారం 
ఇల్లుగట్టితే శుభమనే పండితుడే, తన యిల్లు అట్టా కట్టుకొని శ్రీమంతుదై, యీ యాచన 
మానరాదా; కట్టినయిల్లు రెండు తరాల కంటె ఎక్కువగా యోగించదు; అందుచేత 
వాస్తు తప్పు అనడం అవివేకం. ఈ మూఢవిశ్వాసాన్నే వేమన నడుము విరుగగొట్టినది; 
అయినా యీ పాము ఇంకా తోక ఆడిస్తూనే ఉన్నది అవివేకానికి భీతి సహాయపడి యీ 
మౌధ్యాన్ని ప్రోదిచేస్తున్నది. 


డడ ప్రజాకవి - వేమనయోగి 
గుళ్లు - దేవుళ్లు: 
విగ్రహారాధనము - అటు స్థితప్రజ్ఞునికో, ఇటు మూర్భునికో దప్ప-మిగత 
వారికందరికి అవసరం అని మన పెద్దల హితవాక్యం. కైస్త్రవులుగూడ (క్యాథలిక్కులు) 
మూర్తి పూజనేగాక, శిలువను గూడ ఆరాధిస్తున్నారు. వేమన వి[గ్రహారాధనను 
(క్రిందుచేసినప్పుడు, దాని అంతరార్థమును మనము గుర్తించవలసి ఉన్నది. వేమన 
ముక్తుడు, కాబట్టి గుడులపేర జరిగే కల్మషవ్యాపారాన్ని సాగించే మూఢధాచారాలనే 
ఆయన ఏవగించుకొనినది. సామాన్య హేతువాదులకు గూడ ఇందు చాలా విషయాలు 
నచ్చవు. ఈ ఆచారాలు ఆలయ నిర్మాణాదులు దేశదేశానికి రాష్ట్రరాష్హ్రానికి మారుతున్నవి. 
మంచి సెబ్బరలు మానవజాతికంతా అంటుకొనవలెగాని, దుర్చలులైన హిందువులను 
మాత్రమే యీ మూఢాచార పిశాచాలు పట్టుకొని పీడించవలెనా; ప్రపంచంలో వీటిని 
పాటించనివారి సంఖ్యయే ఎక్కువ. 
శివాలయానికి ముందు, విమ్వాలయానికి వెనుక గ్రామముందిన ఆరిష్టమంట! 
ఇంతటి పాపదృష్టి గలిగిన దేవుడు తన సృష్టిని బాగుపరచగలడా? కాని, ఎన్నో 
పట్టణాలలో ఈ సూత్రం పాటింప బడుటలేదే, పల్లె ప్రజలను మాత్రం ఎందుకు ఈ 
పండితులు భయపెట్టి ఊదరగొట్టుట; దేవునికి గుడికట్టి, పిల్లలు బొమ్మల పెండ్లింద్లవలె 
తిరునాళ్లు చేస్తున్నారు - సరే, ఆ తర్వాత జనుల రాకపోకల వల్ల దేవుడు మైలపడినట్లు 
పవిత్రోత్సవాలని డబ్బు తగలబెట్టడం హాస్యాస్పదమని చాలామంది అనేమాట. ఇట్లా 
ఊరకే సులభ సూత్రంగా అపవిత్రుడయ్యే దేవుడు మానవుల పాపాలేమి పోగొట్టగలడు? 
అనిగదా యీ కోవవారు వేసే ప్రశ్న ఒక మాల మందిరం జొచ్చినంతనే మూలవరులు 
మైలబడుతారనే అవ్యక్త ప్రసంగం గూడ యిట్టిదే. ఈ హీనస్థితిని చూచి సహించలేకనే, 
మొదటికే మోసం దెచ్చినాడు - వేమన. 
రాళ్లుదెచ్చి నరులు రమ్యమౌ గుడి కట్టి 
రాతి ప్రతిమజేసి ఖ్యాతిగాను 
దేవుడనుచు మొక్క దీవించి పల్కునా? 
గట్టురాళ్లుదెచ్చి కాలజేతుల ద్రొక్కి 
కాసెయులుల చేత గాసిచేసి 


(వజాకవి - వేమనయోగి 45 
మొరపరాళ్లకెరగు మొప్పెల నేమందు? 

ఎట్లా చులకనచేసి, మూఢవిశ్వాన్ని పారద్రోచదలచుకొన్నాడో చూడండి. ఇప్పటి 
డి.ఎం.కె. వారి వాదం వేమననోట వినండి: 

రాతిబొమ్మకేల రంగైన వలువలు? 

గుళ్లు గోపురములు కుంభములును? 

కూడుగుడ్డ తాను కోరునా దేవుడు? 

అని, కోవెలలో జరిగే ఆటోపాలను తతంగాలను ఆడిపోస్తున్నాడు పెరియార్‌ 
రామసామి నాయకరు, నెల్లూరులో - అప్పటమైన తెనుగులో - ఇలా అన్నాడు. అవి 
శ్రీ వెంకటేశ్వరునికి నలభైలక్షల రూపాయల పెద్ద కిరీటం చేసి అలంకరించినకాలం: - 
“గృడిలో మూలవున్న దేవుడు, తనకు ఎండ తగులునని, వాన కురిసిన తల తడచునని, 
ఒక పెద్దటోపీ చేసి నెత్తిన పెట్టమని పూజారిని అడిగినాడా ఏమి?”. ఇవన్నీ దేవునిపేర, 
కైంకర్యం పేర స్వలాభానికి ఆలయపాలకులు చేసే పనులని యీ విమర్శలన్నిటి 
అంతరార్థము. 


మూఢధాచార భంజనము 


వేమన - దయానంద సరస్వతి 

ప్రతి మతానికి కాలం జరుగను జరుగను మూధాచారపు చీడ బట్టేటట్లున్నది. 
అందువల్లనే పదే పదే సంస్కార దీక్షాపరులైన మతగురువులు ఆవిర్భవిస్తుండవలసి 
వస్తున్నది. ఈ అంధవిశ్వాసానికి కాలదోషం ఎప్పటికీ పట్టేటట్లుగాలేదు; లేకున్న 
సముద్రపుటలలవలె యివి పడిరేగి, పడిరేగి చెలియలి కట్టలనే దాటుచుందగలవా? 
వీటివల్ల ప్రతిమతమూ మైలబడుతూనే ఉన్నది. మతపాలకులు గురువులు పురోహితులు 
వీటిని తమ లాభాలకొరకే ఉపయోగించుకొని, తదనుగుణంగానే అర్ధాలు చెప్పి, తమ 
పొట్టలు పోసుకొంటుంటారు. మన చార్వాక మహర్షి ఆనాడే వీటిని నిందించినాడు. 
దానం ధర్మం పాపసరిహారార్థమని, పుణ్యగతికని చెవులలో నూరిపోసి గట్టిచేసుకొన్నారు. 
గోవును దానమిస్తే, యాతనాప్రాణి ఆ ఆవు తోకబట్టుకొనే వైతరణీనదిని దాటుతాడట. 
ఇట్లే కైస్తవహీకధిపతులు “సిమొని” అనే పాపపరిహార ధనమును అమాయక ప్రజలవద్దను, 


46 (ప్రజాకవి - వేమనయోగి 
నికృష్ణపాపులైన ధనవంతుల దగ్గరను తీసుకొని, యీ భూతల కీటకాలకు దేవునిరాజ్యంలో 
మంచి స్థానానికి, యిప్పటి సినిమా థియేటర్‌ పద్ధతిలో, అడ్వాన్సు బుకింగు చేసేవారు. 
ఇట్లే పాప క్షమాపణ పత్రమనదగిన “ఇండల్‌జెన్సు”ను యిక్కడ అమ్మి అక్కడ స్వర్గద్వార 
ప్రవేశానికి టికెట్‌ ఇచ్చేవాళ్లు. ఇటువంటివే వేమన విమర్శించిన ప్రాయశ్చిత్త దానాలు. 


వేమన తర్వాత ఉత్తర హిందూస్థానమున, పంజాబులో బ్రాహ్మణ కులమున 
దయానంద సరస్వతి బుట్టి మూఢాచార పిశాచంతో మొండియుద్ధం చేసినారు 
(1824-1888). దీనికి ముందు వంగదేశంలో ఉద్భవించిన రామమోహనరాయ్‌ 
చదువుకొన్న వారినే ఆకర్షించ గలిగినాడు (1774-1853). ఆయన బ్రహ్మసమాజం 
ప్రచ్చన్న క్రావమనిపించుకొన్నద్రి; అందువల్ల ప్రజలలోనికి ప్రాకలేదు. ఇక దయానందుని 
ఆర్యసమాజం వేదములను నమ్మి దాని కర్మకాండను మూఢాచారములను మాత్రమే 
విమర్శించి, సామాన్య ప్రజల మానసక్షేత్రముల నుండి ఆంధ విశ్వాసతిమిరమును 
పారద్రోలినది. వేమనవలెనే హిందూసంఘమునకు మహామారిగా పరిణమించిన ప్రతి 
బాహ్యాచారాన్ని విపరీత విశ్వాసాన్ని ఎదిరించినాడు. దీనికిగాను ఆ పరాసు మహామతి- 
రొమేరోల-ముగ్గ్జుడై “మూఢాచారాలను కాళ్ళక్రింద త్రొక్కి చిదరుచేసి దుమ్ములో 
కలిపినాడు” అని దయానందుని కీర్తించినాడు. వేమన యీ స్వామికేగాక, తన యుగానికే 
పురోగామి అయినాడు; కాబట్టే ఆయన కొంత అపార్ధానికి పాల్చడినాడు. వేమన 
విమర్శించిన కొన్ని ఆచారాలు. 

తీర్థసేవలు 

లోపల మురికిబెట్టుకొని పుణ్యతీర్థాలలో మునిగినచో పాపపంకము కడిగి 
వేయబడునన్న దానిపై విమర్శ ఇలా చేసినాడు: చూస్తున్నాముగదా. ఆ కోనేటి నీరు 
జలదారి నీటికంటె గలీజుగా ఉన్నా దేవునికి ప్రీతే అని వేసే మునకలు: 

నీళ్ళ మునుగనేల నిధుల మెట్టగనేల 

మొనసి వేల్పులకును మైొక్కనేల 

కపట కల్మషములు కడుపులో నుండగా 

అని అంటూ, పుణ్యతీర్ణముతో మునిగితే పుణ్యం వచ్చే పని అయితే, నీళ్ళలోనే 


ప్రజాకవి - వేమనయోగి 47 


పుట్టిచచ్చే చేపసంగతేమి అని ఎగతాళిచేసి, 

సకల యజ్ఞములకు సకల తీర్థములకు 

తలలు గొరుగకున్న ఫలములేదు; 

మం(త్రజలముకంటి మంగలిజల మెచ్చు 

అని బూటకపు స్నానాలు, మనసునిలుపని మాఘ స్నానాలపై బడినాడు. 

కందమూలాదులు దిని కాయశుద్ధినిబొంది స్వర్గధామం చేరాలనే వారికి 
వేసిన వాత:- 

ఆకులెల్లదినిన మేకపోతులకెల్ల 

గాకపోయెనయ్యొ కాయసిద్ది? 

లోకులెల్ల వెర్రిపోకిళ్ళు బోదురు. 

ఇక ఉపవాసమే ముక్తిప్రదమనే వెర్రివేదాంతమంటే వేమనకు ఒళ్ళంతా మంట; 
ఇది శారీరక హింసయని చెప్పుచున్నాడు. 

కూడుబెట్టుకున్న కుక్షిలో జఠరాగ్ని 

భక్షణంబు చేయు కుక్షిమలము, 

కూడువిడిచ మలము కుడుచురా యుసవాసి 

ఇంతే పెద్దదెబ్బ గొట్టి - 

ఒక్క ప్రొద్దులుండి యొగినీళ్ళలో ముని 

కూడువండి వేల్పు గుడువ మనుచు 

దానినోరుగొట్టి తమరె తిందురుగదా 

అని చెప్పి చివరకు ఇలా శపిస్తున్నాడు: 

ఉపవసములనున్న నూరపందైపుట్టు! 

చనిపోయినవారిని పితరులుగా భావించి వారికి పిండప్రదానం చేయడం 
ప్రతి హిందూ అగ్రవర్ణంవారికి విహిత కర్మగా ఉన్నది శూద్రులలో గూడ కొందరు 
శ్రాద్ధములు పెట్టు అలవాటుకు మరిగినారు. చనిపోయిన వ్యక్తి పునర్జన్మ మెత్తుననుట 
హిందూ వేదాంత మూలసూత్రం. భూతలం వీడినవ్యక్తి ఎంతకాలం పితరుల లోకంలో 
ఉండునో ఎవరికి తెలుస్తుంది? ఈ పిండదానమును మన చార్వాక మహర్షి గూడ 


ఉరి (వ్రజాకవి - వేమనయోగి 


వ్యకిరేకించి ఉన్నాడు. ఇక వేమన దీని విషయమై చేసిన అవహేళనం యిట్టిది: 

పిండములను జేసి పితరుల దలపోసి 

కాకులకును బెట్టు గాడ్డెలార 

పియ్యి దెనెడి కాకి పితురు డేలాయెనో 

ఈ మాలకాకి ఎంగిలి కూటికై మన తాతముత్తాతలు ఆకాశంలో 
సంవత్సరమంతా పడికాపులు కాస్తుంటారనుకోవడం, వారికిగాని, వారి సంతతివారమని 
చెప్పుకొని గర్వించే మనకుగాని గౌరవం కాదని దీనిభావం. ఇలా మన ఆచారాలు, 
మూలభావమును దిగవేసి, కేవల మూఢాచారంగా పరిణమించినందుననే వేమన 
యింత విమర్శించినాడు. ఆయన అందుకొన్న న్థాయిగూడ చాలావరకు ఈ విమర్శకు 
దారితీసినది; పరికించండి: 

తనువులోననున్న తత్వంబు దెలియక 

వేరె యాత్రబోవు వెట్టివాడు; 

గంత మోసిమోసి గాడిద తిరుగదా? 

ఇదీ వేమన దృక్పథం. 

వేమన మతము - ప్రచారము 

అద్వైతి 

హిందూమత వేదాంతులలో అత్యంతాధికులకు సమ్మతమై, నేటి సైన్సు 
ఏకత్వవాదమునకు సన్నిహితమై, సనాతన ధర్మముగ ప్రపంచ జనామోదమును 
పొందగలిగిన సామరస్య మతమైన అద్వైత సిద్ధాంతమును వేమన స్వానుభవంతో 
ఆత్మానుభూతిని పొంది, అంగీకరించి ఆచరించి ప్రచారం చేసినాడు. ఇస్తాం 
సూఫీశాఖవారు గూడ “అనల్‌హక్‌” - నేనే దేవుడు - అనగలిగినారు. ఆయన 
అనుభవజ్ఞానంలో ఇది కడపటిమెట్టు. ఈ భావం ఆయన పద్యాలలో అంతటా 
వెదజల్లబడియున్నది. అంతటి క్లిషభావమును అనుభవమును “అలతి అలతి 
తునియలొగు సుకుమారభాషా శయ్యతో, అన్వయ కాఠిన్యమెరుగని అప్పటమైన తెనుగు 
నుడికారముతో, వాక్యానికి ప్రాణమైన కుదింపుతో, జీవకళతో ఉప్పొంగే రీతిలో, మూడు 
ఆటవెలది బంతులలో భావమంతా యిమిద్చినాడు. ఇది కవిత్వపు పనితనములో 


(వ్రజాకవి - వేమనయోగి 4ం 


అరిది, మహాకవి లక్షణములలో మొదటిది. అట్టి ఆణిముత్తెములను కొన్నిటిని 
తిలకించండి: 
బయలున సర్వము బుట్టును 
బయలందే లీనమగును, బ్రహ్మంబనగా 
బయలని మదిలో దెలిసిన 
బయలందే ముక్తి బట్టబయలగు వేమా. 
ఇంటిలోన జ్యోతి యెంతయు వెలుగగా 
బొరుగువారి యగ్గి కరుగనేల? 
తాను దైవమాయె దైవము గొలుచురా. 
అహం బ్రహ్మాస్మి అని చాటుకోగలిగిన స్థితికి చేరుకొన్నాడు. ఇక శివకేశవుల 
భేదభావము యీయన కెట్లుండగలదు? భిన్నత్వంలో ఏకత్వమును చూచువిధమిది - 
బ్రహ్మజంపి విష్ణుభాగంబులో గలిపి, 
విష్ణుజంపి శివునివీట గలిపి, 
శివునిజంపి తాను శివయోగి గావలె! 
ఇక దీనికి పైనిదే బ్రహ్మైక్యం. ఇది బాగా చవిచూచిన జీవన్ముక్తుడే వేమన. 
దీనికి సాధన - 
మనసు చెదరనీక మహిమతో జూడుడీ 
అని దారి చూపుచున్నాడు. 
మనసులోనివాని మానుగా దెలిసిన 
నుర్విజనులు వాని యోగియండ్రు; ' 
నీవు నిన్నెరుంగ నీవుపో శివుడవు - 
తన్ను ఎక్కడో వెదకకొనక, తనలోనేచూచి గుర్తెరుగ మంటున్నాడు. 
ఆత్మలోన శివుని ననువుగా శోధించి 
నిశ్చలముగ భక్తి నిలిపెనేని 
సర్వముక్తుడౌను సర్వంబు దానౌను. 
సకలాకారు డనంతుడు 


50 (ప్రజాకవి - వేమనయోగి 
సకలాత్మలయందు సర్వసాక్షియు దానై 
సకలమున నిర్వికారుం 
డకలంక స్థితిని బ్రహ్మ మనబడు వేమా 
దేవుడనగవేరె దేశముందున్నాడె? 
దేహితోడ నెపుడు దేహమందె 
వాహనముల నెక్కి పడి దోలుచున్నాడు. 
ఆ పరమపదమునకు ఇట్లా నిర్వచనముచెప్పి, అనంత భిన్నత్వంలో ఏకత్వమును 
పొడగాంచ గలుగుచున్నాడు. 
ఆరురుచులు వేరు సారంబు నొక్కటి 
సత్యనిష్ట వేరు సత్యమొకటి, 
పరమబుషులు వేరు భవ్యుండు ఒక్కండు 
ఏకంసత్‌ వివ్రా బహుధా వదంతి.....భావయంతి, అన్నమహావాక్య వివరణం 
యిట్లా సుళువుగా చెప్పబడినది. ఇదే వేమన కవితా విభూతి; వీణతంత్రులు వేరైనా 
నాదం ఒక్కటేగదా! 
యోగము - భక్తి 
ఈ బ్రహ్మపదం పొందేదానికి పతంజలి యోగము, లేకున్న సులభోపాయము 
భక్తి అని గీతావిధానాన్నే వేమన ఆమోదిస్తున్నాడు. ఇంకా, దుస్తరమైన యోగాన్ని ఒక 
విధంగా క్రిందు చేస్తున్నాడు: 
ఒడలు బడలజేసి యోగులమనువారు 
మనసు కల్మషంబు మాన్సలేరు; 
పుట్టమీదగొట్ట భుజగంబు చచ్చునా? 
ఆసనమునుపన్ని యంగంబు బిగియించి 
యొడలు విరుచుకొనెడు యోగమెల్ల 
జెట్టిసాముకన్న చింతాకు తక్కువ. 
చింతాకంత వాసే తక్కువనుట సారస్యము. 


(ప్రజాకవి - వేమనయోగి 51 


కడుపు బోరగించి కన్నులు ముకుళించి 
బిర్రబిగిసికొన్న వీదయోగి 
యముని బారిగొరై, యతదేమి చేయును? 
అని ఎగతాళికి మళ్లినాడు. ఇది కపట యోగులను ఎత్తి పొడుచుట గూడ 
కావచ్చును. ఇంతేగాక, సులభమార్గం భక్తి - సగుణ వ్యక్తమూర్తిపూజ-నామజపమని 
వేమన ఏర్పరచి చెప్పుచున్నాడు. దొంగయోగులను ఇంకా యిలా పారబట్టుతున్నాడు. 
బ్రతుకుదెరువులేని బడుగులందరు పెద్ద 
యోగివరుల మంచు సాగిరాగ 
బండవాండ్రు ముందు దండంబు లిడుదురు. 
ఇది “దొంగలకు చరమ రక్షణస్థానం రాజకీయరంగం” అన్నట్లున్నది. వేమనకు 
వామాచారమంటే మొదలే గిట్టదు. రాజయోగిని మాన్యపరచి. 
రాజయోగి మహిమ రాజయోగికి గాక 
యితర జనులకెల్ల నేమితెలియు? 
అని చెప్పుచున్నాడు. ఇదంతా స్వయంగా సాధనవల్ల నేర్చుకొనిన జ్ఞానమే. 
భక్తి యోగము 
అందరికి సులభ సాధ్యమైన భక్తినిగూర్చి - 
చదువు జదువనేల సన్యాసిగానేల? 
షణ్మతముల జిక్కిచావనేల? 
యతని భజనజేసి యాత్మలో దెలియుడి 
అన్న హితోపదేశం చేస్తూ, “తల్లి సుమీ పంచాక్షరొఅని ప్రబోధిస్తున్నాడు 
చివరకు - 
ఆత్మలోన శివుని ననువుగా శోధించి 
నిశ్చలముగ భక్తి నిలిపెనేని, 
సర్వముక్తుడౌను సర్వంబు దానౌను! 
ఇదే సులభంగా అందరూ పరమునుచేరు మార్గము. చక్కటి వివరణము. 


52 (వ్రజాకవి - వేమనయోగి 
నీతి - చిత్తశుద్ధి 
వేమన ముఖ్యంగా నీతిమార్గ బోధకుడు. “సత్యం వద - ధర్మంచర” అన్నవి 
ఆయన ముఖ్యసూక్తులు. కపట సన్యాసులను వంచకులను తెగనాడుటకు ఇదే 
ముఖ్యకారణం. ఇక చిత్తశుద్ది యీ మతసాధానికి ఆస్త్పి్‌భారము. 
చిత్తపద్ధిగలిగి చేసిన పుణ్యంబు 
కొంచెమైన నదియు కొదువగాదు; 
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత 
ఆత్మశుద్ధిలేని ఆచార మదియేల? 
భాండశుద్దిలేని పాకమేల? 
చిత్తశుద్దిలేని శివపూజ యేలరా. 
అంటూ; దీనికి ఖిన్నులైన బాహ్యవేషధారులను గూర్చి యిట్లా మందలిస్తున్నారు. 
వేషభాషలెరిగి కాషాయ వస్త్రాలు 
కట్టగానె ముక్తి కలుగబోదు, 
తలలు బోడులైన తలపులు బోడులా? 
ఇది నూటికి నూరు నిజమైన మాట. ఈ వేషధారులను ప్రతిమత ప్రవక్త 
నిందించే ఉన్నాడు. 
దేహంపై అభిమాన ముడిగిననే దప్ప యీ జ్ఞానసాధన శక్యంకాదని- 
దేహమనెడి యిల్లు దినదినంబున నూడ్చి 
యలికి పూసి మెత్తి యనువుజేసి 
కడకు వీడిపోవు, కపటిరా జీవుడు 
ఇది మూలసత్యాన్ని జ్ఞప్తికి దెచ్చుటే? 
కులభేద గర్దణము 
వేమన ఇంతటి బ్రాహ్మీభూత స్థితికి వచ్చినవాడు గనుకనే, సర్వ ప్రకృతిలో 
బ్రహ్మాంశమును కనుగొని ప్రతిజీవిని మహిత పరచినాడు. ఇక గుణకర్మలచే 
విభజింపబడిన వర్ణభేదమును “వేమన పాటించగలడా, మొదట రెడ్డి అని చెప్పుకొన్నా, 
చివరకు కులాన్ని తన మొలత్రాడుతో బాటు త్రెంచి దూరంగా పారవేసినాడు. 


(ప్రజాకవి - వేమనయోగి 53 

బాపడనగనేమి? భక్తుడనగనేమి? 

భోగియనగనేమి సాొంపులేక, 

ఎన్ని పేరులైన ఇనజుడు పనితీర్చు 

ఎంతవాడైనా ఏకులంలో బుట్టినా యముడు వీరి పనినంతా ఒకే బంతిలో 
బెట్టి తీరుస్తాడని, యిందు తారతమ్యం లేదని నుడుపుచున్నాడు. 

జాతినీతిలేక జన్మంబులొక్కటి 

అని సమతా భావమును ప్రకటించుచున్నాడు. ఆదిలో కులం కట్టుబాట్లు 
నేటివలె సంకుచితంగా లేవు, మారుతుందేవి. పరశురాముడు, విశ్వామిత్రుడు అన్నదమ్ముల 
బిడ్డలు; అయినా ఒకరు బ్రాహ్మణుడు ఇంకొకరు క్షత్రియుడైనారు. యోగ్యతను బట్టేగాని 
పుట్టువునుబట్టి పూజలు జరుగలేదు - ఆనాదు. 

రామనామ పఠనమహిమచే వాల్మీకి 

పరగ బోయడయ్యు బాపడయ్యె, 

కులము ఘనముగాదు గుణము ఘనంబురా! 

ఆనాటి నిజాన్ని బయటబెట్టుచున్నాడు. అంతటి పరాశరుడు ఇంద్రలోక భోగస్తీ 
కొడుకు, ఆయన బెస్తపడచు - సత్యవతిని వలచి, వేదవ్యాసుని పుట్టించినాడు; ఆయనేగదా 
భారతవంతశాన్ని నిలిపినది. అంతటి సంకరమూ ఆనాడు మాన్యమే ఇంతకు - 

పరగ బొమ్మగుడ్డు పరికించి చూచిన 

కులములన్నియు అందు కూడబుట్టె 

ఈ సృష్టి మూలమందున్న పరమ రహస్యాన్ని - సత్యాన్ని బయటబెట్టుచున్నాడు. 
బ్రహ్మాందడానికి వేమన చేసిన తెనుగు యీ బొమ్మగుద్దు. ఇంకా - 

తనదుతల్లి లంజ; తనయాలు మాదిగ 

శ్రీపతికి గురువు వశిష్ట డరయ! 

తపముచేత ద్విజుడు, తర్కింప కులమెట్టు; 

అని ప్రశ్నించిన వేమనకు మాలలను వెలి వేయటం రుచించునా? 
మనస్మరించునా? ఆయన కుత్సన విధానపు పోడిమి ఇట్టిది. 


5డీ (వజాకవి - వేమనయోగి 
మాలవానినేల మహిమీద నిందింప 
నొడల రక్తమాంస మొకటిగాదా? 
వానిలోన వెలుగువాని కులంబేది? 
ఇట్లా వివరించి నేటి వారివలె హేతువాదంతో సర్వమానవులను, కులములను 
మహిత పరుస్తున్నాడు. ఇదీ వేమన మానవత-సర్వప్రాణి సమత. 
ఇంతకూ యీ కులగౌరవం దబ్బుకు అంగడిలో దొరికే అగ్గవ సరుకని 
వేమన నర్మగర్భోక్తి: 
కులము గలుగువారు గోత్రము గలవారు 
విద్యచేత విర్రవీగువారు 
పసిడి గల్లువాని బానిసకొడుకులు. 
కులము లేనివాడు కలిమిచే వెలయును, 
కలిమి లేనివాడు కులము దిగును, 
కులముకన్న భువిని కలిమి ఎక్కువసుమా? 
అన్నది నిండునిజము “కూటికి పేదైతే కులానికి పేదా?” అని బింకాలు 
కొట్టినా, మాంచి అభిజాత్యతలు గూఢ ధనమందాంధులకు అమ్ముడుపోక తప్పదు. 
బద్దె భూపాలుడు స్వానుభవంతో(సుమతి శతకంలో) చెప్పినమాట తెలుసుగదా! 
వేసరపు జాతిగానీ 
వీసము దాయేయనట్టి వ్యర్జుడుగానీ 
దాసికొడుకైనగానీ 
కాసులు గలవాడె రాజచంద్రుడు సుమతి. 
రాజత్వం కులమును కొనుక్కోవచ్చుననుటకు, రాజస్థానంలో విదేశ కుషానులు 
సూర్య చంద్ర శిశోదయ క్ష్మత్రియులగుటే తార్మాణము. డబ్బుదిని సంస్కృత శ్లోకాలు 
అల్లి పాతపుస్తకాలలో దురిగి పెట్టినారు. ఇదీ కులగౌరవాల కూకటివేళ్ళ సత్తా! 
నూతన మతము 
ఇన్ని విమర్శించి, తన మత సిద్ధాంతమును, నీతిపై నెలకొల్పి, క్రింది సూత్రాలను 
నిర్ణయించినాడు. ఆయన వాదసారమే ఇది:- 


ప్రజాకవి - వేమనయోగి 55 


. దొంగతనము చేయరాదు. 
. ఎల్లప్పుడు భూతదయకలిగి ఉండవలెను. 
. ఇతరుల మనసు నొప్పించరాదు. 
. ఉన్నదానితో తృప్తిచెంది యుండవలెను. 
. ఇతరుల మత్సరింపరాదు. 
. కోపము విడువవలెను. 
. ఈశ్వరారాధన ఎల్లప్పుడు చేయుచుండవలెను. 
ఈ సువర్ణ సూత్రాలు వేమన ధార్మిక మత సర్వస్వ మగుటేగాక ప్రపంచ 
సర్వమత సారముగూడ అగుచున్నవి. ఇవే మనుజ శరీరికి తరుణోపాయములు. 


ఎఎ రా ౮ మ ౨ [౨ ౪౫4 


అందరూ తనవంటివారే 

అన్యులు తనవంటివారే అనుట(ఆత్మాపమ్యం) ధర్మపథములలోకెల్ల 
పరాయణమని మనవారి ఆదర్శం. క్రీస్తుగూడ - ఇతరులు నీకేది చేయాలని కోరుతావో, 
అదే నీవు ఇతరులకు చేయుము - అని ఆదేశిస్తాడు. ఇదిగూడ వేమన నీతిసూత్రాలలో 
కన్నాకు వంటిది. వేమన అంటాడు: 

పరుల దిట్టినంత పాపకర్మంబబ్బు, 

విడువదెన్నటికిని విశ్వమందు 

పరుడు పరుడుకాదు, పరమాత్మ యానయా. 

ఈ పాపానికంతా మూలము వేమన కనుగొని చెప్పుచున్నాడు. 

తప్పులెన్నువారు తండోపతండమ్ము 

లుర్వి జనులకెల్ల నుండు తప్తు 

తప్పులెన్నువారు తమతప్తు లెరుగరు. 

అందుకే తప్పుచేయుట మానవత్వం, మన్నించి మరచిపోవడం దైవత్వమన్నారు. 
పై పద్యం దీనికి చక్కటి నిర్వచనం. భారతంలోని “ఒరులేయని ఒనరించిన మనమున 
కప్రియము, యవి ఒరులకు సేయకునికి పరాయణము” అన్న పద్యం యీ పరమ 
సత్యాన్నే చెప్పుచున్నది. 


56 ప్రజాకవి - వేమనయోగి 


వేమనను ఎదిరించలేక పోయిరి 

వేమన తన పద్యాలలో ఎక్కువపాలు విమర్శకే వినియోగించినాడు. దీని 
వల్లనే పూర్వాచారపరాయణులు ఈ యోగిని యాయన కవిత్వాన్ని అంగీకరించక 
పోయిరి. అయినా బాహాటంగా ఎదుర్శొని వారించలేక పోయినారు. బహుశః రెడ్డి 
అని కొంత జంకినా, తమకు వాదబలం గూడ లేకపోయి ఉంటుంది. వాదించి తమ 
మాట నిలబెట్టుకొను అవకాశం గూడ లేకపోయినట్లున్నది. దీనికి దోడు 
సర్వజనామోదమైన యీ సప్తవిధులను కాదన గలిగిన శక్తి ప్రతిపక్షులకు లేకపోయినది. 
ఎవరైనా అడ్డం చెప్పియుండిన, వానిని అదలించి బెదరించి ఉదరగొట్టినాడు - వేమన. 
ఆయన శిష్యకోటి ప్రచారం గూడ తీవ్రంగానే సాగియుంటుంది. గురువులు పల్లె 
పల్లెకు ప్రాకినారు. వేమన తర్వాత వచ్చిన పోతులూరు వీరబ్రహ్మం యిదే విధంగా 
మతప్రచారం చేసినా, తత్త్పజ్ఞానాలు సులభంగా వ్యాప్తికి వచ్చినా, పీఠాధిపతులు 
ఈయనను ఎదిరించి వాదించి అద్దుతగిలినారు. ఈయనకు పుష్పగిరి పీఠాధిపతి మొదటి 
ప్రతిపక్షి ఇట్లే బ్రహ్మంగారిని నవాబులుగూడ నిరోధించినారు. అయితేనేమి? ఏటి 
వెల్లువకు కాళ్ళు అడ్డముబెట్టి ఆపినట్లయినది - ఈ ప్రతిఘటనలంతా, చివరకు వేమన 
ఫలశ్రుతి ఇట్లు చెప్పినాడు: - 

వేయివిధము లమర వేమన పద్యంబు 

అర్జమిచ్చు, వాని నరసిచూడ 

జూడ, జూడగల్ను చోద్యమౌ జ్ఞానంబుః 

చివరకు ఎవరో - 

వేదాతీతుడు వేమన సుమ్మీ 

వేమనవాక్యము వేదము సుమ్మీ 

అని చాటినారు. ఇది అలముకొనిన ఆనాటి ప్రజాభిప్రాయం. 


(వజాకవి - వేమనయోగి క్స్‌ 


వేమన కవితాసౌరభము 


కవితా గౌరవము - ఆదర్శము 

మానవుడు మాట్లాడనేర్చిన నాటినుండియే కవితావిధానం ప్రారంభమైన 
దనవచ్చును. ఇది యుగానుగుణంగా, మారిన మానవుని అభిరుచుల ప్రకారం 
ప్రయాణం సాగిస్తుంటుంది. అందువల్లనే యీ కవితావృక్షం శాఖోపశాఖలైంది. ఇవన్నీ 
దాని సమగ్ర రూపభాగాలే. సంప్రదాయం, తిరుగుబాటు మార్పులు కోరినప్పుడల్లా 
అది జరుగుచునే వస్తున్నది; దానితోగూడ విలువలు ప్రయోజనాలు మారుతూవస్తున్నవి. 
కావ్యప్రయోజనం విశ్వశ్రేయమంటే, మానవ విజ్ఞానాన్ని పెంచే సైన్సు పాఠ్యపుస్తకం 
గూడ కావ్యం కావలసి వస్తుంది. ఒకరు రమణీయార్ధ ప్రతిపాదక వాక్యం కావ్యం 
అంటే, వాక్యంకాదు, శబ్దమే కావ్యమన్నాడు - తెనుగుబిడ్డ జగన్నాథ పండితరాయలు. 
మతముపట్ల, భాష ఛందములపట్ల పితూరీ లేవదీసిన వేమన సమకాలికుడు ఈ 
పండితుడు గావడం గుర్తించవలసి ఉన్నది. అంటే - చదివిన వానికి మనస్సుకు 
హాయి ఆనందము గూర్చినదే కవిత్వమనవచ్చు. అది చదువరి ఆధ్యాత్మిక 
వాసనాబలమును పెంచగలిగినా - కంది పచ్చడికి అప్పుడే వెన్నగాచిన నేయి కలిసినట్లు. 
కవితా స్వరూపం మారుతూ వస్తున్నది గాని దాని ఆదర్శం, ప్రయోజనాలు మాత్రం 
మారడంలేదు. వస్తువు మారినా తమ ఆదర్శాలను ఏ విప్లవ కవిగూడ దిగనాడలేదు. 
ఒక్కొక్క బుతువులో ఒక్కొక్కబాణి. అప్పుడు ద్విపదలు మొదలైన దేవివృత్తాలు 
సంస్కృతవృత్తాలు, ఇప్పుడు ఏ కట్టుబాట్లులేని గద్యం. గద్యం తక్కువైనదిగాదు - కవి 
శక్తికి నికషోపలం అన్నారు; కవిత్వపు వన్నెను దేల్పే ఒరపురాయి. ఛందస్సు కొందరికి 
బంగారు సంకెళ్లు అయినా ఒళ్ళంతా సొమ్ములు దిగవేసుకొని ఆనందించిన ఆడపడుచు 
మాదిరే ఆ కవులు ఆనందించినారు. అది కవితకు అలంకారమే గాని ఆటంకం 
కాదనుకొన్నారు. ఇప్పుడు అవి వద్దన్న వారితో పేచీ లేదుగాని, అని శృంఖలాలనడం 
మాత్రం - ఆడలేని బోగముది మద్దెలపైబడి కొట్టుకొన్నట్లుంటుంది. ఎవరికి ఇష్టమైనది 
వారు వ్రాయవచ్చు; పాఠకుని రుచినిబట్టి ఎన్నుకొని చదివి సంతోషపడవచ్చు; కాని 
ఒకరినొకరు నిందించి క్రిందు చేయవలసిన పనిలేదు. ఇవి సరస్వతికి వివిధాలంకారాలు 
ఆ అన్నీ ధరింపదగినవే. 


58 (్రజాకవి - వేమనయోగి 


వేమన కవిత్వం 

ఈ దృష్టితో చూచబినజో వేమన కవిత్వంలో స్థాయి శిల్పము గౌరవం 
లేదనేవారిది పెడబుద్ది అనవలసి ఉంటుంది. ఆయన అవహేళన తిరుగుబాటు కొరడా 
దెబ్బలకు పుండ్లుబడిన మనస్సులవారు అది అనలేక కవితపై బడినారు - అంతే! 
వేదం వెంకటరాయశాస్త్రి అన్నట్లు, చెదలుకు గూడ కొరక అలవిగాని గచ్చకాయ 
పాకపు కవిత్వం (పగులగొట్టి సాదినా గంధం పడటం కష్టం) వ్రాసే కవులకు, దానికి 
ఆనందించే రసికులకు, వేమన తేనెలో మాగిన మృదుల దేశిపాకం గిట్టక పోవడంలో 
ఆశ్చర్యంలేదు; ఇది తమ అభిరుచులచేత పెంచుకొనిన కంటిపొరల చూపు, 

కవిత్వానికి, దాని శిల్ప్వమహిమకు భావము భాష రెందూ రెండు ఊపిరితిత్తులు. 
భావపాటవం లేనిచో భాషపలుచనై పోతుంది; తగిన భాషలేకుంటే భావం పిడచగట్టుకొని, 
ఒకటకపోయిన కాయ అవుతుంది. కల్పనా చాతుర్యం లేని అయ్యలు, ఈ వెలితిని 
పదాడంబరంతో కప్పిపుచ్చి తృప్తిపడుతారు. భావవ్యక్తీకరణ విద్యయందు తిక్కనాది 
మహాకవుల బంతిలో చాపకూడు ఆరగించగలిగిన యోగ్యత వేమనది. పేఠరెంవారిన 
భావమును అందుకోను భాష పరుగెత్తినది - అందులో అది జాతీయనుడికారం కావడం 
వల్ల, జిగి చేప చల్లదనం పొందిక కుదిరినవి. భాష చాలక భావంగాని, భావదారిద్ర్యం 
వల్ల భాషగాని వేమన పద్యాలలో చతికిల బడలేదు. కుదింపు వాక్యానికి ప్రాణం 
అంటారు; ఈ కుదింపు పనితనం తెనుగుకవులలో ఈ కాపుకవికి అలవడినట్లు ఇంకెవరికీ 
అలవడలేదంటే, లేని సంగతి చెప్పే అలంకారముకాదు. “కారణ విమర్శక శక్తికి 
పట్టాభిషేకం కట్టిన” వాదైనా, వేమన పద్యాలలో శాస్త్రగ్రంథములను గొంతుపిసికి 
గగ్గోలు పరచడం లేదు కాబట్టి సరళమైనవి. వేమనది ఒంట ఇంట బుట్టిన చదువేగాని 
పల్లెకూటంలో నేర్చినది అంతగాకాదు. 

ఒక విమర్శకుడు -.వేమనది గ్రామ్యభాష అంటాడు; ఇది నిజంగా గ్రామ్యుని 
వచనం. ఎందుకంటే - మాండలీకాలను గ్రామ్యములనే మందమతుల మాట యిది. 
తిక్కన శ్రీనాథ పోతన మొదలైనవారు తమ సహజ కవిత్వాలలో ఎక్కువగా, తమనాటి 
వాడుక మాటలనే చేబట్టినారు. ఇవతలి కృతకభాషా పండితులు, కూడు - గుడ్డ 
గ్రామ్యాలంటే-కవిబ్రహ్మ వీటినే ప్రాణంపోసి సొంపుగా వాడిఉన్నాడు. (కడుపు కూడు; 
కూడు-బీర) ఈ కారణం వేమనను వెలివేయను పనికి రానేరాదు. 


వ్రజాకవి - వేమనయోగి 509 


వేమన పద్యాలన్నిటిలో శిల్పం లేదని కొందరు రసగ్రహణ పారీణుల తీర్మానం. 
వేలకు తరబడిన పద్యాలు వ్రాసిన మహాకవుల అన్ని కావ్యాలలో అన్ని పదాలలో 
కవితా బీజమున్నదా? ఇది బ్రహ్మదేవుని అబ్బచేతగూడ కానిపని అలివి అయినా 
వెగటు బట్టించే వెకిలిచేష్ట ఇది సాపేక్షికగుణం; చెడ్డది ఉంటేనే మంచిదాని సొంపు 
బయటపదేది. దీనికి ప్రత్యుత్తరంగా వేమనే ఇట్లంటున్నాడు. 
నిక్కమైన మంచినీల మొక్కటి చాలు 
తళుకు బెళుకు రాళ్లు తట్టెదేల? 
చాటుపద్య మిలను చాలదా యొకటి! 
గంగగోవుపాలు గంటెదైననుచాలు 
కడివెదైననేమి ఖరముపాలు? 
ఇంగ్రీషుకవి - గోల్డుస్మిత్‌గూడ ఇట్లనే మంచి కవిత్వానికి నిర్వచనం చేసినాడు. 
వేమన కవిత్వం, ఒక సహృదయ పండితుడు చెప్పినట్లు - గాలివలె 
ఆంధ్రదేశంలో అలముకొన పోయినది. పండితుల పామరుల నాలుకలపై ఇంకా 
అలపు ఎరుగక లాస్యం చేస్తూనే ఉన్నది. ఈ వ్యాప్తిని అణచడం నిప్పును కొంగున 
దాచినట్లే! భాష భావమునకు దాసి; ఈ రెండు ఉన్నందుననే వేమన పద్యాలు 
దాడిగుర్రాలవలె దౌడుదీసినవి. ప్రజలభాష, ప్రజలకు తెలిసిన ఉపమానాలు, ప్రజల 
భావసరణి - వీటితో వేమన పద్యాలు నిండి పొంగి పొరలినవి కాబట్టే ప్రజలలో 
వ్యాపించినవి; వేమన లోకకవి - ప్రజాకవి అయినాడు. పామరజనయాలపదాలలో 
గేయాలలో ఉన్న సహజ సౌభాగ్యం వేమన పద్యాలలో ఉండడం వల్లనే సానలు దీరిన 
జాతిరత్నాలైనవి. 
వేమన పద్యాలలో, తిట్టు అనదగిన విమర్శన మున్నందున ఎక్కువమందికి 
నోటబట్టినవి (ఇటీవల వేణుగోపాల శతక పద్యాలవలె-) విమర్శకు గురియైన వారుగూడ 
చెప్పిన సత్యానికి లోలోపల మురిసిపోతూనే ఉంటారు. ఇదే వేమన ఎత్తిపొడుపు 
కవిత్వంలో కమనీయగుణం. ఈ సహజగుణమే కవితకు బిగువు. 
కడుపు కక్కుర్తికిగా కృతిభర్తల యిచ్చకాలకుగా కవితజెప్పే నుదిటి వ్రాతపీడ 
వేమనకు లేకపోయినది. అది ఆయన యుగ ఆంధ్రభారతి అదృష్టము! డబ్బిచ్చిన 


60 (ప్రజాకవి - వేమనయోగి 
“విలాసము”, లేకున్న దానిని తిప్పి “విలాపము”గా వ్రాయవలసిన దైన్యం యీ రెడ్డికి 
లేనందున తనకు తోచినది, తాను సత్యమని నమ్మినదానిని వ్రాయను ఇతడు వెనుకాడలేదు. 
అందువల్లనే నిష్టుర సత్యాలు బయటబడినవి. ఈ సత్యదీక్షను పాలించిన తెనుగుకవులు 
- కాదు భారతీయ కవులెందరో లేరు. లంజను, ఆలిని, దేవుని, దయ్యాన్ని మానవుని, 
దానవుని ఎత్తిపెట్టను క్రిందికి ద్రోయను యీ సత్యవాది వెనెకాడలేదు. ఇదే ఆయన 
కవిత్వమునకు వివిధత్వమబ్బజేసినది. 

అనుప్రాస తెనుగుకు నిండు ప్రాణం. పల్లెలో పసులకాపరికూడ యీ గుణాన్ని 
వదలలేడు. ఆ సొంపును వేమన కొల్లగొట్టినాడు. మూడు బంతులలో ఎంతో భావం 
కుదించి, మలిచి నిలబెట్టిన చలువరాతి బొమ్మవలె పద్యాన్ని ప్రదర్శిస్తాడు. దీనికి 
జాను తెనుగు(స్థానికభాషు) మెరుగులు దిద్దినది. ఈయన ఉపమానాలు సాంప్రదాయక 
కవుల విశ్వరూపం దాల్చిన ఊహారీతులవిగావు; (గ్రామీణుల కందడ్లఎదుట 
ఉదయాస్తమానాలు తారికాదేవి. ఇక అవి మనస్సులలో హత్తుకొనిపోక మానుతావా? 
ఇంకా? యీ వ్రాతలన్నీ ఒక పరమార్శానికి, ఇహంలో నీతికి ప్రాకులాడినవి. కాబట్టి 
పవిత్రాలైనవి. ఒక పండితుడన్నట్లు - “ఆయన సూక్తి ఆయన అంతర్వ్యక్తికి అద్దం 
పట్టినది” మహాకవి 'షేక్సుపియర్‌ తన “కవిత్వం ప్రకృతికి అద్దంపట్టి చూపుటే” అనిగదా 
చాటుకొన్నాడు. 

వేమన కవిత్వంలో - వేలాది పద్యాలలో - ఎగతాళి ఎత్తిపొడుపు పొగడ్త 
మంచిసెబ్బరల మదింపు వెల్లివిరిసి ఉన్నవి. కొరతలేని నడత, పసిబిడ్డ ఎడద, నీతి 
ధర్మము సత్యములను భూలోకవాసులు అలవరచుకోవాలని ఆయన ఉవ్విళ్లూరి, 
అర్రుసాచిన దివ్యగుణాలు. వీటినిబట్టి కొన్ని కవితాసుమాలను ఏరుకొని వాసనచూచి 
ఆనందిస్తాం. ఇన్ని భిన్న విషయాలను ఏరుకొన్నా పాదపూరణానికి పడికట్టు 
రాళ్ళుగాని, యతులకు కపాల మోక్షం జరుగకుండను చెరబట్టి తీసుకవచ్చి కూర్చుండ 
బెట్టిన కృత్రిమ పదాలుగాని వేమన వ్రాతలో కలికానికైనా కానరావు. ఇదే ఆయన 
సహజ కవిత్వానికి చేకూరిన సొంపు. ఆయన పదం తీసి ఇంకొకదానిని ఇరికించడం 
సాధ్యంకానిపని. అందువల్లనే ఆయన కవిత్వం మాసికలు వేసిన అతుకులబొంత 
కాలేదు; అది పట్టుపీతాంబరం! ఇక తన కవిత్వమును మెచ్చని అల్ప్బబుద్ధులను తెనాలి 
రామలింగనివలె మొరటుగా తిట్టక, మెత్తటి చీవాట్లు ఇట్లా పెట్టినాడు: - 


(వ్రజాకవి - వేమనయోగి 61 


ఆదిమ కవులవలె అల్పుండు తానెరిగి 
చెప్పలేడుగాని తప్పుబట్టు 
త్రయ నేర్చు కుక్క దొంతులు పేర్చునా? 
ఇక ఆయన ఆటవెలదులు, ఆయన ఆడించిన ఆటకోల ప్రకారం ఆడి, 
ఆంధ్రావళిని సొక్కించి సోలించినవి. కందముల అందానికి తిక్కన - ఆటవెలది 
ఆలకు వేమన! వేమన భాషలో సుభగత సరళత ఓజస్సు నిండిఉంటవి. క్షిష్టవేదాంతమును 
పండు ఒలిచి చేతబెట్టినట్లు తెనుగుమాటలలో బెట్టుటలో తిక్కన శాంతిపర్వము వంటిది 
- వేమన రచన. ఈయన కవిత్వం దోరగాయకాదు. అనుభవంచేత అభ్యాసం చేత 
మరదమాగిన మధురామము వంటిది. 
ఎత్తిపొడుపు: 
తిట్టుకు సభ్యతారూపమే ఎత్తిపొడుపు. నిందమోసినా, హేళనలో పైకి గాయం 
కనబదనందున కొట్టినవానితోబాటు దెబ్బతిన్నవాడుగూడ నవ్వవలసి ఉంటుంది. ఇది 
ముదిరిన కోడిగ మనవచ్చు. ఈ విద్యలో వేమన మొదటిజెట్టి చవిజూపను కొన్ని; 
దుండగీడు కొడుకు, కొండీడు చెలికాడు 
బందరాజునకు బడుగు మంత్రి; 
కొండముచ్చునకు కోతియె సరియగు 
“కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు”, “'మొందివాని హితుడు బండవాడు” 
అని దీనికి వేమనే చేసిన వ్యాఖ్యానం. దొంగకు తోడుబోతు నెచ్చెలి అన్నట్లు - 
ఓగునోగుమెచ్చు, నొనరంగ నజ్ఞాని 
భావమిచ్చిమెచ్చు పరమలుబ్బు, 
పంది బురదమెచ్చు పన్నీరుమెచ్చునా? 
అంటూ యీ పాగీవారిని బాగుపరచేవారుండరని చెప్పుతున్నాడు. 
ఆకలిగొని వచ్చెనని పరదేశికి 
పట్టెడన్నమైన పెట్టలేడు; 
లంజెదానికొడుకు లంజెలకిచ్చురా 
ఇది సొంతానికి దుబారబెట్టి చిల్లిగవ్వ బీదచేతిలో బెట్టని స్వార్ధపరులను 
బయటబెట్టి ఉతుకుట. 


62 (ప్రజాకవి - వేమనయోగి 

లోకాన్ని పక్షపాతం లేకుండా సృష్టించవలసిన లోకజనకుడు చేసిన యీ 
భూలోకంలో నిండిఉన్న పాపపుణ్యములు, సౌభాగ్యము, దౌర్భాగ్యము, అసమత, అవర్హ్మ 
ఐశ్వర్యాదులకు అద్వైత భావపూర్తుడైన వేమనకు బ్రహ్మచేతలపై కోపం కలిగి, ఆయనను 
చూపోపని ఒక కుళ్లుబోతుగా జేసి నింద మోపుతున్నాడు: 

విత్తమొకనికిచ్చి వితరణగుణమును 

చిత్తమొకరికిచ్చి చేర్చినాడు; 

బ్రహ్మచేతలెల్ల పాడైన చేతలు. 


ఉదధిలోనినీళ్లు ఉప్తులుగా జేసి 
పసిడిగల్లువాని పిసినిజేసె 
బ్రహ్మదేవునిచేత పదడైన చేతరా 
పునుగుపిల్లికేల పుట్టించె వాసన 
కనకము తనకేమి కల్లడేసె 
బ్రహ్మచేతలెల్ల పాడైన చేతలు; 
అని పారబట్టినాడు గాని, చేసుకొన్న వారికి చేసుకొన్నంత అనిన ప్రారబ్ధ 
వాదం యీ వికటకవికి తెలియనిదిగాదు. అవతారాలు పురాణపురుషులపైన విసరినవి 
గూడ ఇట్టి వడగండ్లే! 


ఉపమానాలు 

వేమన ఉపమానాలు ఈ లోకంలో ఆబాల గోపాలానికి అనుదినము 
కంటబడదేవి. మనకవుల ఊహలు త్రివిక్రములై ఆకాశశూన్యానికి పాకినవి. చంద్రికలు 
చోరాలు. చాతకాలు, నత్తగుల్లలెరుగని హంసలు, ముత్తెపుచిప్పలు, కామధేనువులు 
కల్పవల్లులు పారిజాతాలు కవితాసామగ్రి. ఇక వేమనతీరు వేరు. ప్రతి ఉపమానం 
చెప్పగానే ఊహించుకోను కష్టపడకుండానే కంటికి కనబడేది. ఇంతటి లోకజ్ఞానపరిచయ 
పరిమళం గల పోలికలు అంతటి కాళిదాసుకు గూడ లేవంటే అమరభాషారాధకులు 
మన్నించవలసి ఉంటుంది. ప్రతి ఉపమానం గ్రామీణమైనదానినే యీ గ్రామీణకవి 
(గగ్రహించినాడు. 


ప్రజాకవి - వేమనయోగి 63 


లోకవృత్తం 
వేమన సంసారం వదలినా లోకజ్ఞానాన్ని వదలలేదు. ఆనాటి సంఘంలో 
వంకరదారులు బట్టిన వాటినంతా విమర్శించినాడు. ఈ కవియోగికి కావలసిన నీతి 
సత్ర్రవర్తనము మాత్రమే; ఈ విమర్శనమును తన కవితా రీతులలో శిల్పముట్టిపడ 
చెప్పినాడు. ఇవన్నీ నానుడులై నిలిచిపోయి ఉన్నవి. దొంగస్వాములను దిట్టినల్లే చెడి 
బ్రతికిన నడమంత్రపు సిరి వారిని, అధికార మదాంధులను, వరుసబెట్టి గుట్టు బయటబెట్టి 
చులకన చేసినాడు. దీనికి ప్రాణంబిగువు వేమన దేశికవిత్వమే. 
తిరుమలకును బోవ తురకదాసరిగాడు 
లింగమతములోన దొంగలున్నారు 
రంగధామమునకు హంగుగా తానేగి 
కల్టుకంపు సొంపు కలిగియుండు 
అని మతమునూ వదలిపెట్టలేదు. 
దొడ్డ్లవాంద్రనుంచు దారిడొంకలు కాచి 
యడ్డమైన జనుల నంటగట్టి 
దోచుకొన్నయట్టి దోషమెక్కడబోవు? 


ఎంతచదువు చదివి ఏనీతి విన్నను, 
హీను డవగుణంబు మానలేడు; 
బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు? 


నందనములో నాగుబామున్నట్లు! 
కోతిబట్టితెచ్చి కొత్త పుట్టముగట్టి 
కొండముచ్చు లెల్ల గొలిచినట్లు 
నీతిహీనునొద్ద నిర్దాగ్యులుందురు 
అని ఎచ్చరిక చేస్తున్నాడు. ఈ మంత్రులేగదా మొదటిస్వామిని చెడగొట్టేది. 
ఎరుకలేని దొరల నెన్నాళ్లు గొలిచిన 


64 (వ్రజాకవి - వేమనయోగి 


బ్రతుకులేదు వట్టి భ్రాంతిగాని, 
గొడ్డుటావు పాలు గోగితే చేపునా? 
ఇది సుమతిశతకం చెప్పిన తీరువంటిదే! ఆ పద్యం 
అడిగిన జీతంబివ్వని 
మిడిమేలపు దొరనుగొల్ఫి మిడుగుటకంటే 
వడిగల యెొద్దుల గట్టుక 
మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతి. 
దీనికంతా కారణం యిట్లా వేమన విశదం చేస్తున్నాడు. 
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన 
దొడ్డవారినెల్ల తొలగగొట్టు 
చెప్పుదినెడుకుక్క చెరుకుతీపెరుగునా! 
కొత్తమహరాజులు, అధికారం పొందిన నీచులంటే యీాయనకు ఎంత 
ఏవగింపో చూచినారుగదా. తక్కువ జాతికి ఎక్కువ కూదైతే తిక్కృతెగులు పుట్టుతుందని 
యీాయనకు బాగాతెలుసు. 
ఈ విమర్శకకవి పిసినారివానిని, వాని లోభిగుణమును యూపస్తంభానికి 
లాగికట్టి వపదీసినాడు. 
ఇన్ని తప్పులెత్తి చూపినలోకజ్ఞ్జుడు, ప్రజలకు నీతులెన్నో చెప్పినాడు మంచి 
చెడ్డలు ఏర్పరచి చెప్పినాడు. ఇహము గూర్చి గురూపదేశం చేసినాడ. మనుటకు 
మంచిత్రోవ చూపినాడు ఈ పద్యాలన్నింటిలో కవితా సౌరభం గుబాలిస్తున్నది. ఈయన 
పద్యాలు ఊరకే చదివి వేయవలసినవిగావు. నమలి నెమరు వేసుకోవలసిన చిరంతన 
నీతులు - ధార్మిక సూత్రాలు. 
ఇట్టి పరమజ్ఞాని మరణమంటే భయపడుతాడా? జననమరణముల ముడిని 
తెలిసినవారిని విప్పమంటున్నాడు. 


(వ్రజాకవి - వేమనయోగి 65 


మకుటం 

ఇన్ని జెప్పిన సందడిలో, వేమన పద్యానికి నాల్లవ పాదం - మకుటమైన 
“విశ్వదాభిరాము వినురవేమ” అన్నదాని విషయం మరచిపోయినా. ఆయన చెప్పిన 
వేదాంతమన్నా అర్ధమగునుగాని, దీని తలతోక తెలియలేదని ఒక విమర్శకుడన్నది 
నిజం. ఆయన ఉపాసించిన నిర్గుణ నిరాకారుని మాదిరే ఉన్నది - ఈ అభిరామయ్య 
ముచ్చట. పురైకొక తీరుగా అర్జాలు చెప్పినారు - మాటలకేమి పేదరికము. 

విశ్వధాభిరామ - విశ్వతోభిరామ - విశ్వతాభిరామ, అన్నవి దీనికి పాఠాన్ని 
తరపుతోకలు. ఇక వ్యాఖ్యానాలు: 

విశ్వదాభిరామ: - అభిరామయ్య వేమనకు బంగారం చేయడం నేర్పిన కంసాలి 
బత్తుడట. అందుచేత ఆయనపేరు తలచుకొంటూ పద్యాలలో ఆపేరు - మాటుబెట్టి 
అతికినట్లు అతికినారట. కృతజ్ఞతాబుద్ధిమానవులలో మహిత గుణమేగదా! 

ఇంకొక అర్ధము: - విశ్వమును - ద- ఇచ్చువాడు, అట్టి ఆయనకు అభిరాముడు 
- ఒప్పినవాడు. విశ్వమును - సమస్తమును ఇచ్చుటచే ఒప్పారువాడు అని, ఇంకొక 
వ్యాఖ్యాత. మరికొందరు రసికులు, వేమనకు ఒక ముండను అంటగట్టి, ఆమెకు విశ్వద 
అని నామకరణం చేసి, పాపం ఆమెను రచ్చబండ కీర్చి, యీ కవిత్వం ఆమెకు 
అభిరామమైనదని,, పరిశోధన పూర్వకంగా నిర్ణయించి తేల్చి నిలబెట్టినారు. విశ్వదుడు 
- సర్వము నిచ్చువాడు అని ఇంకొకాయన వివరణం విశ్వత విశ్వత్వమునకు (మానవత 
అన్నట్లు) అభిరాముడు అన్న అర్ధమే, వీటి అన్నిటిలో సొంపుగా ఉన్నదనాలె. చివరన 
౫వివరము దెలిసిన ఘనులకు మొక్కెద” అని ఆ మహానుభావుడు త్యాగయ్య మాదిరి 
వదలివేస్తాం. 
సామెతలు: 

సామెతలు మాటకారితనానికి ప్రాణం. మాటల పొందుకు అందం; 
భావవివరణానికి పెద్ద గ్రంథమంతటివి. ఇక ఇది బూతైనా? ఎక్కడ లేని మజా? 
వేమన పొట్ట యీ చాటువలకు పుట్ట, ఆయన కల్పించినవే యిందు ఎక్కువ. చదువుతో 
పుట్టదు ఈనేర్పు. బుద్ధి తక్టము సహజ భాషాపాటవము వీటిని పుట్టిస్తవి. లోకజ్ఞానమున్న 
పామరుడే యీ బడికి పెద్ద. అంతకుముందు దేశంలో పరచుకొని పోయి యున్నవాటిని 
గూడ వేమన గ్రహించి ఉంటాడు. మన ప్రబంధకవులు ఇవతలివారు చాలామంది 
సామెతలను ఉపయోగించి, రచనకు అందమును కల్పించుకొని ఉన్నారు. అప్పటమైన 
తెనుగు నుడికారంతో = అనుప్రాసతో వేమన పద్యాలలో ఇవి కుప్పలు కుప్పలుగా 
నున్నవి. చదివి ఆనందించండి. ఏరి వేరు చేయండి. 


66 (వజాకవి - వేమనయోగి 


వేమనకు సాటి అయినవారు 


వేమనను గురించి వ్రాసిన తెనుగువారు, భారతీయులు, ఐరోపీయులు, ఆయన 
వివిధ ప్రజ్ఞలను, ప్రపంచ మహాపురుషులలో దీపించి, వీటికి సాటి అయినవాటిని 
పోల్చిచెప్పి, వేమనను ఆ మహామహుల పంక్తిలో సమపీఠంలో కూర్చుండబెట్టినారు. 
దీనికి ఆంధ్రుడు ఉప్పొంగి వేమన విలువను గుర్తించి, ఆ దృష్టితో మరల వేమన 
పద్యాలను చదివి ఆనందించగలడు. అప్పుడు వేమన సర్వ ప్రపంచ పరివ్యాప్తకీర్తిని 
చూడగలము. 

“డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి (1950 - ఆకాశవాణి) 

పరాసుమేధావి వాల్టేర్‌ వలె, మూఢధాచారములను ఎదుర్శొనునప్పుడు వాటిని 
చులకనచేసి కోడిగము పట్టించి, వానిని నవ్వుల పాళ్టేయవలెనను మహత్తరసూత్రమును 
ప్రతిపాదించినాడు. అదే విధముగ వేమన పురాణములను అవతారములను క్రిందు 
చేసినాడు. 

*ఆంధ్ర భాషోద్ధారకుడు - ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ వేమన గ్రహణ గ్రస్తకీర్తికి 
మైలబాపిన మహనీయుడు. 

వేమన సూక్తులు (గీకువేదాంతి ఆ ప్లేటో గూఢ మతనిబంధనలకు 
సన్నిహితములగుచుండ, ఆయననైతిక నియమావళిడెమోక్రిటిస్‌ సంప్రదాయములకు 
సూత్రములకు సరిపోవుచున్నవి. 


1. వాల్టేర్‌ (1694-1773) ఇది ఇతనికి సంకేతనామము. ఆనాటి (ఫెంచి సంఘమును 
విమర్శించిన దానికి జెయిలుకుగూడ పంపబడినాడు. అవహేళన కథలను వ్రాసి 
విశ్రుతుడై నాడు. 

2. ప్లేటో ఐరోపీయ దార్భనికులలో అగ్రగణ్యుడు. గ్రీసు ఏథెన్సు నగరవాసి. క్రీ.పూ. 
427లో పుట్టి 80 ఏండ్లు బ్రతికినాడు. ఆత్మనిత్యమని చాటిన మహావిజ్ఞాని సోక్రటీస్‌ 
మిత్రుడు శిష్యుడు. అకాడెమస్‌ అనే తోటలో ఆశ్రమము ఏర్పరచుకొని, వచ్చిన 
వారికందరికి జ్ఞానోపదేశం చేస్తుండినాడు. మన ఉపనిషత్తుల ప్రశ్నోత్తరరూపంలో 


(వజాకవి - వేమనయోగి 67 
ప్లేటో తన తత్పసిద్దాంతముల ప్రవచించినాడు. అప్పటి భిన్నవాదములను సమన్వయపరచి 
మూఢాచారముల భంజించినాడు. ఆయన కవితావేశము భావనాబలము 
రూపరహితగూఢ విషయ విపులీకరణమును సులభపరచి దీపింపజేసినవి సర్వసత్య 
జ్ఞానము, జీవాత్మ ఒకటే అన్నాడు. బుద్ధి ఉత్కష్టతనే నమ్మి నూర్లకొలది పుస్తకాలు 
వ్రాసినాడు. అనంత భిన్నత్వములో ఐక్యమును కనుగొన్నాడు. ఈయన గ్రంథావళిలో 
గణతంత్రము (రిపబ్లిక్‌) తలమానికము. మన వేదాంత మతమునకు దరిదాపులకు 
వచ్చే ఆయన సిద్ధాంతములు కొన్ని, ఆత్మ భౌతికావయవములతో వేరగుటే మరణము. 
బుద్ధితన్ను తాను తెలుసుకొన్నప్పుడే సత్యస్వరూప మగుచున్నది. జననమరణములు 
లేకున్న జగత్తేజీర్ణించి పోవును. 

జీవాత్మ కేవలము శుద్ధము అమిశ్రితము అదేహికము అభేద్యము అవిశ్లేష్యము 
అవ్యక్తము అదృశ్యము అపరివర్తనీయము. జీవాత్మయే శరీరమును అజ్ఞాపించుచున్నద్రి; 
కాబట్టి జీవాత్మ దివ్యశక్తితో సమానము. ఆత్మ ఆలిప్తము అదూషితము పవిత్రము. ఇది 
దేహమును వీడి అగోచర జగత్తుకు పోవును; కాని, శరీర సంబంధమున చిక్కినచో 
భూతలము చుట్టు వ్రేలాడుచుండును. ఆ తర్వాత ఆత్మ క్షుద్ర శరీరధారియై భూతలమున 
తిరిగి ఉద్భవించును. సత్యబోధచే పవిత్రభూతమై ఆత్మ ఊర్ధ్వగామియై దేవతల 
సాన్నిధ్యమును చేరును (మన సాలోక సామీప్య సారూపము వంటిది) 
3 డెమోక్రిటీస్‌: గ్రీసుదేశ భౌతిక తత్త్వశాస్త్రవేత్తతో అగ్రగణ్యుడు. క్రీ.పూ. 470 460 
సందుకట్లలో పుట్టినవాడు. సత్‌... ఏకత్వము లేనిది, గతిరహితమైనది కాదు. సత్‌పూర్ణము, 
అసత్తు శూన్యము. సత్తు విచ్చిన్నమై అనంతాకాశంలో అసంఖ్యాక పరమాణువులుగా 
సంచరించును రసగంధాది గుణములు అణువులసంయోగం చేతనే కలుగుచున్నవి. 
సృష్టిఅంతా పరమాణువుల కలయికచేతనే కలుగుచున్నది (ఇది మన కణాదుని వాదం 
వంటిది) ఆత్మ శరీరభాగములో ఉత్తమమైనది; ఇది శరీరమంతటా వ్యాపించియుండును. 
ఇది దైవాంశము వివిధ కార్యములను ఇదే చేయించుచుండును. ఇదే పంచేంద్రియ 
జ్ఞానమునకు మూలము, మానవాకృతిలో స్వర్గంలో దేవతలున్నారంటాడు. ఇతడు 
విషయ వాంఛలకే ప్రాధాన్యమివ్వడు; ఆత్మానుభవమే సుఖమంటాడు. శాశ్వత 
ఆత్మశాంతియే సుఖము, నిజమైన సుఖము ఉన్నదానితో తృప్తిబడుటే! 


68 (ప్రజాకవి - వేమనయోగి 
తెలుగు సాహిత్యంలో వేమన స్థానము, గ్రీకు సాహిత్యంలో లూఫియన్‌ 
స్థానమువంటిదే! వీరిది చాలా సుకరమైనభాష. 

“విలియం హేవర్డు క్యాంబెల్‌: ఇతడు కైస్తవ మిషనరీ, సంస్కృతము 
తెనుగునందు మంచి జ్ఞానము సంపాదించుకొనినాడు. బౌన్‌ నిఘంటు సంకలనమున 
పనిచేసినాడు. వేమన పట్ల అభిమానము. ప్రజాకవులలో వేమన ఒక్కడే మహాకవి అని 
ఈయన వాదం. 

వేమన కృషి ఇగ్గాండు దేశమునకు చెందిన విక్లిఫ్‌2కు జర్మను దేశమునకు 
చెందిన 
1. లూషియన్‌: గ్రీకుల అవహేళన కర్తలలో మొదటివాడు. (క్రీ.శ. 1820. 13880) 
బీదరికంలో పుట్టి పెరిగి సాహిత్య దేవతను వరించినవాడు. ఆనాటి దర్శనశాస్త్రము 
లన్నింటిని బాగా చదివి జీర్ణంచేసుకొన్నాడు కాట్టే, వాటిపై విరుచుక పడినాడు. ఈయనకు 
దేవునిపై విశ్వాసము చాలా తక్కువ. మానవుని మాటలకు చేతలకు వ్యత్యాసముంది, 
నదతలో కొరత ఏర్పడుటచే ఆ స్వాములు చెప్పే ఉపదేశాలు పనికిమాలిన బూటకములని 
వారి స్వార్ధానికే వీటిని పలుకుచున్నారని చెప్పి ఆ మూలసిద్ధాంతముల మీదనే 
తిరుగబడదినాడు. 

ఈయన హాస్యము మెరుగు పెట్టబడి మాటలు సూటిగా తాకును పురాణ 
గాథలను ఎగతాళి పట్టించి, ఆన్ఫతమును ఒక కళగా పోషించిన వ్రాతలే యివని. 
నిర్ణయించినాడు. ఇట్లా భావమున భాషయందు వేమన లూషియను ఒకజట్టువారే. 
2 జాన్‌విక్తిఫ్‌ (1325 - 13885) ఈ ఆంగ్లేయుడు మతసంస్క్మరణమునకు ముందుగా 
ధ్వజమెత్తి పీఠాధిపతులపై తిరుగబడినవాడు. మత సంస్కరణోద్యమములకు వేగుజుక్క 
అని పేర్గాంచినాడు. విద్యాధికుడు. మత ప్రచారకుడు. పీఠాధిపతి అయ్యు పీఠాధిపతుల 
దురాచారాలను బయటబెట్టి, సంస్మారోద్యమమును ప్రారంభించినాడు. బైబిల్‌ మొదలు 
హీబ్రూ - గ్రీకు భాషలయందే ఉండినది. ఏసుక్రీస్తు మాతృభాష అరేమియా, బెబిలులో 
ఏమున్నదో ప్రజలకు వివరించి చెప్పక, తమ ఆధిపత్యము. గౌరవము లాభములకే 
అనువైనట్లు అర్ధంచెప్పి, ప్రజల మూధలూథరుకు గూఢ ప్రశస్తిని గూర్చు సమర్ధమైయున్నది. 


(వ్రజాకవి - వేమనయోగి 69 


* మేజర్‌, ఆర్‌. ఎం. మ్యాగ్గొనాల్డ్‌ ఎక్కువగా వేమన చరిత్ర శోధించి చాలా 
నూతన విషయములను బయటబెట్టిన వాడు. 

వేమన ర్యాబెలె వలె కపటయోగులను వేషధారులను ఒక ప్రత్యేక గర్జణముతో 
చూచినాడు. ర్యాబెలెవలెనే ఇతడును నర్మవచన చాతురి కొంతకలవాడు. కాని 
హాస్యరసము తక్కువ. 

విశ్వాసములను పెంచి మాయబుచ్చుచుందినారు. ఇట్లా మతాధిపతులు 
మతమును, మనవారు సంస్కృతమును వలె యీ విదేశభాషలను తమ స్వాధీనంలోనే 
ఉంచుకొని ప్రజలను కొల్లగొట్టుచుందిరి. పాపపరిహారార్థముగా అమాయక ప్రజలవద్ద 
ధనం గుంజి తమపొట్టలు నింపుకొనుచుండిరి. ఈ అజ్ఞానాన్ని పారద్రోలుటకు బైబులును 
తన ప్రజలభాష ఇంగ్లీషులోనికి అనువదించి ప్రచురించినాడు. ఇది చదివి ప్రజలు 
మేల్కొని పీఠాధిపతుల మతమును అధిక్షేపించి(పొటెస్టుచేసి) పాటెస్టెంటు మతమును 
స్థాపించినారు ఇట్టి మతాధికార దుర్వినియోగాన్ని వేమన తెనుగులో అధిక్షేపించినది. 
నే మార్చిన్‌లూథర్‌ (1433-1154) ఈ జర్మను దేశస్థుడు మతసంస్కరణోద్యమంలో 
ఒక పిడుగు కొదమవంటివాడు. మొదట క్రైస్తవ మతబోధకుడు. పోపుపేర క్షమాపణ 
పత్రములను అమ్ముటనుచూచి, యీ పచ్చిమోసమునకు ఒళ్లు నుండి పూర్వాచారాలను 
మూఢవిశ్వాసాలను ఖండించి, 95 సూత్రాలు వ్రాసి ఒక చర్చితలుపుకే కరిపించినాడు. 
ప్రభుత్వం పోపు మాటమీద యీథరును జర్మనీ దేశము నుండి వెడలగొట్టినది 
ఇంగ్లాండులోని విక్షిఫ్‌ అడుగుజాడలలో నడచి, బైబిలును జర్మను భాషలోనికి అనువాదం 
చేసి, మతరహస్యముల సత్యములను ప్రజల చేతులలో బెట్టి బైబిలును బట్టబయలు 
చేసినాడు. దీనితో ఆ దేశంలో ప్రాటస్టెంటు మతం వ్యాపించి యూరపు అంతా 
అలముకొనింది. 
ర్యాబెలె (ఫ్యాంకో - 1490 -1553) ఇతడు ఫ్రాంసుదేశపు హాస్యరచయిత. ఆనాటి 
సంఘమును సంస్కరింపవలెనని ప్రహసనములను వ్రాసి, ఆచారాలను అపహాస్యం 
చేసినాడు. బాగా దిగజారిపోయిన మఠములను మతగురువులను పీఠాధిపతులను 
హాస్య చతురతతో విమర్శించి నిందించి చులకనచేసి గుబ్బు పట్టించి నాడు గుప్తమత 
సూత్రాలు మూఢాచారాలు ఈయనకు బొత్తుగా గిట్టలేదు. 


70 (ప్రజాకవి - వేమనయోగి 


*ల్రాయనెల్‌ డేవిడ్‌ బార్‌ నెట్‌: భారతీయ ఐరోపీయ ఆసియా భాషలు 
చాలావాటిలో మంచి పాండిత్యము గుణించుకొని, వేమనపై ప్రత్యేక అభిమానమును 
చూపినాడు. 

నేరనన్న వాడు నెరజాణ మహిలోన 

నేర్తునన్నవాడు వార్తకాడు 

యూరుకున్నవాడె యుత్తమోత్తముడెందు. 

అన్న వచనం గ్రీసుమహర్న్షి సోక్రటీసును గమనమునకు దెచ్చుచున్నడి అని 
ఇతని పొగడ్త. 

సోక్రటీస్‌ (క్రీ.పూ. 475-399) ఈ గ్రీకు మహామతి ప్రపంచ విజ్ఞానులలో 
అగ్రగణ్యుడు. సర్వవిధ పరిజ్ఞాన పూర్ణుడు. దార్భనిక సార్వభౌముడు. నిజధర్మనిరూపణకు 
ఆత్మార్బణము చేసిన జీవన్ముక్తుడు సర్వవిద్యాకుశలుడు. సంసారజీవితాన్ని 
గయ్యాళి పెండ్లాము పాదుచేసినది (మనకూ యిదే సంభవించింది). ఈయన నిజం 
పలికి నిష్టురాల పాలైనాడు. యువకుల మనసు చెడగొట్టుచున్నాడని నేరం మోపి, 
'సెనేటు మరణదండన విధించినది, దేశం వదలిపెట్టి పోయిన మన్నింతుమనగా, 
మాతృభూమి యందే మరణించాలని పాలకులిచ్చిన విషయమును స్వహస్తాలతో 
ఎత్తుకొని త్రాగి ప్రాణార్చణం గావించినాడు. ఒక విజ్ఞాని మరణమును సంతోషముతో 
స్వీకరించాలి అంటూ కొనూపిరిని వదలినాడు. ఇంద్రియని[గ్రహమును నొక్సి చెప్పినాడు. 
ఆయన నైతికశక్తి అజేయమైనది. తన తప్పు లెరిగి పరుల తప్పులను మన్నించినాడు. 
ఈయన చతురోక్తి నిశితమైనది. మానవుని లోపములను ప్రకృతి విపర్యయములను 
అనుకంపతో మన్నించేవాడు. 

*జ్చై ఎ. దూబాయ్‌: ఈ పరాసు పండితుడు మొట్టమొదటలో (1816) వేమన 
పద్యాలను ్రెంచిలోనికి అనువదించినారు. 

హిందూ మతాచారములను బహిరంగమున విమర్శించినవారిలో ఎక్కువ 
మంది బ్రాహ్మణేతరులే! ఇట్టిపని చేసిన తిరువళ్ళు వారు ఒక పరయ; పట్టినత్తు పిళ్ళ 
వెళతాడు; సర్వజ్ఞమూర్తి లింగాయతు. అట్టి వారిలో అత్యంత ్రఖ్యాతకవి వేమన. 

సోక్రటీసు అకళంక ధర్శనిష్టగలవాడు. పురాణములను బొత్తుగా ఒప్పుకోలేదు. 
ఒక నికృష్ణమానవునికే అవమానకరమైన ఆవాచ్య చేష్టలను దేవతలెట్ల చేయగలరని 


(వ్రజాకవి - వేమనయోగి 771 


శంకించి, ఇవన్నీ ఆన్ఫత ప్రియులైన కవుల కల్పనలే అన్నాడు. (వేమన ఎగతాళి 
పటించినది ఇందువల్లనే) దయామయుడైన పరమాత్మను నమ్మి పూజించినాడు మానవుని 
ఆత్మ దైవాంశమని. ఆది అవినాశియని దృథధముగా విశ్వసించినాడు, మానవునికి ఏది 
కావలెనో అది దేవుడికి తెలుసును కాబట్టి, కోరికలు కోరక శుభమునే కాంక్షించి, సదా 
ప్రార్ధించుచుండవలెనన్నాడు. 

తనకు తెలియదని తెలిసికొనినవాడే విజ్ఞానిఅని సోక్రటీసు మహావాక్యం. 
బార్‌నెట్‌ ఉదాహరించిన పై పద్యం వేమనను సోక్రటీసువాడంత చేస్తున్నదంటాడు. 
ఇట్టి నిజవ్యక్తిత్వ అపమార్దనము (తనపేరును తుడిచి వేసికొనుట) మనసు పండని 
వారికి అవిగాని పనిగదా. ఇతరులందరు తమకేమీ తెలియకనే తెలుసునని గర్వించినారు, 
కాని, తానుమాత్రం తనకేమి తెలియదని తెలుసుకొనుట చేతనే తాను అందరికంటె 
గొప్పవాడైనట్లు తెలుసుకొన్నాని చాటినాడు. ఇట్టి తీరే వేమనదని యీ దొర. వేమన 
ఉత్తమోత్తముడు ఇట్టివాదే అని పోల్చి చెప్పుచున్నాడు. 
తిరువళ్లువర్‌: ప్రఖ్యాత తమిల నీతిగీత మంజరి తిరుకురళ్‌ వ్రాసిన యీ మహాకవి 
వెళ్ళాక (సేద్యం పని చేసేవారు) భగవాన్‌ అను బ్రాహ్మణునికి, అది అనే అనే ఒక 
పరయ (మాల) స్త్రీకి పుట్టిన వాడని ఎక్కువ మంది వాదము ఈయన కాలము క్రీస్తు 
శకపు ప్రథమ శతాబ్దము. ఈయన ధర్మార్థకామములు మూడింటినే (అర- పొరుల్‌ - 
ఇన్‌బం) వర్ణించి, మోక్షమును వదిలివేసినాడు. ఈయన నివాసం చెన్నపట్నంలో 
తిరువత్తియూరు. ఈయనకే యిప్పుడు డి.ఎం.కె. వారు బ్రహ్మరథం పట్టేది. 

*వినయకుమార సర్కార్‌ మహామేధావి; రచయిత. ఆర్థికశాస్త్ర విశేషజ్ఞుడుగా 
అంతర్జాతీయ కీర్తిని గణించినవారు. ఈయన పుస్తకాలు చాలాభాషలలోనికి 
అనువదింపబడినవి. ఇంగ్లీషు బెంగాలీలలో సమపాండిత్యము. 

తమిళ కురళ్‌నందలి భక్తిపారవశ్యము, సమతా భావములను వేమన తన 
పద్యాలలో ప్రవహింపజేసి సాహిత్యమును విప్లవసీమ పరిసరములకు గొనిపోయినాడు. 
కులభేదములను గర్హించుటయందు తిరువళ్ళువరుకు వేమన తీసిపోలేదు; వాస్తవిక 
దృష్టియందు వెనుకబడలేదు. హిందువుల పరమ సత్యస్వరూపమైన జ్ఞానవిషయంలో 
వేమనస్టానం - కబీరు (15వ. శ) వంగవైతన్య స్వామి (16 వ.శ.) వారితో సమానమైనది. 
“రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు వేమనను గూర్చి వీరు చేసిన పరిశ్రమ అనన్య 
సాధ్యమైనది. పాండిత్యమే గాక అధునాతన విమర్శక ప్రజ్ఞతో వేమన వేదమును 


స్త (ప్రజాకవి - వేమనయోగి 

బయటబెట్టినారు. వీరి తెనుగు నుడికారము మధురాతి మధురము. వీరెంత వినములో 
పేఠి పాండిత్యం అంతగొప్పది. వీరు “వేమన వంటివారు” అని పోల్చిచెప్పిన కవులసంగతి. 
సర్వజ్ఞమూర్తి స్వతంత్ర విమర్శనమును జనులందు అంకురింపజేయుటకు బయలుదేరిన 
వారిలో ఆంధ్రులలో వేమన ముఖ్యుడు; ఆ తరువాతినాడు కన్నడ సర్వజ్ఞమూర్తి 
మొదటినుంచి తెనుగు కన్నడులు ఒక తీరువారు, దగ్గరివారు. వేమనవలె నితడును 
ఉద్రిక్తన్వభావుడు. చదువు సంధ్యల నిర్భంధమునకు ఎక్కువ లోగినవాడుకాదు. పదునైన 
కవితాశక్తి హాస్య ప్రియుడు. వేమన కాలమునకు అటునిటుగా నుండినవాడు. వేమనవలె 
యితనికిని తనశక్తియందు ఎక్కువ నమ్మకము. నవ్వి నవ్వింపగలవాడు. వేశ్యలగూర్చి 
చాలా పద్యాలు వ్రాసినాడు. వట్టి మాటలచే వెలయాండ్ర బేలుపుచ్చి అనుభవించి 
దబ్బీయకరావలంటున్నాడు. వేమన వలెనే యితనికిని సంగీతమందు ప్రీతి కాని రాగం 
నాట; వేమన ప్రీతిరాగం తోడి. 

తిరిపెమెత్తి, తెచ్చిఅ యినా పిలిచి జంగానికి పెట్టమని యితని బోధ. వేమన 
గూడ ఇట్లే “తిరిపెమెత్తియో పీడించియో దొంగిలించియో తెచ్చి పిలిచి దానమిమ్ము” 
అని సూత్రమల్లినాడు. ఇది 08, 90100% 01 51621 అన్న ఆంగ్రేయుల నీతికి 
సరిపోతున్నది. సర్వజ్ఞుడు శివపక్షపాతముతో, విష్ణువును దిగజార్చి వేమనవలెనే ఎద్దేవ 
పట్టించినాడు. 

“పది జన్మలెత్తి ఎద్దుగేదెలను గాచి పాండవుల 

సేవకుడైన హరియేటి దేవుడు” అని ప్రశ్నించినాడు. “చెడు రాళ్ళకు వట్టి 
పూజచేయకు వేమా అని అతడంటే, ఇంకొక ఆకుపైన జదివినట్లు యితడు “దేవళమందలి 
శివలింగము సాంబారము నైరుకొనుటకు పనికివచ్చు గుందేగాని వేరుగాదు” అంటాడు. 
వేమన యజ్ఞయాగాదులను ఎగతాళిచేసినట్లే యితడును” ఒక మేకను చంపితిన్ని 
సోమయాజి స్వర్ణంచేరితే అనుదినం లెక్కలేనని మేకలనుచంపి తిని, తినిపించే కటికివాడు 
దేవేంద్రుడు గావలదా?” అని యితని సొడ్డు. 

వేమనవలెనే యితనికీ కులభేదములన్నమంట. “ఒక భూమిపైనడిచి, ఒక 
నీటినే త్రాగి, ఒక నిప్పులోనే అందరు మండిపోవుచుండ నడుమ కులగోత్రములెక్కడివి? 
స్వర్గంలో మాలవాడలేదు” అని గోలబెట్టుతున్నాడు. 


న 


01201. ౧2౮6 


తెలుగు జాతి భాషా సంస్కృతులపై నేటి యువతరానికి ఆసక్తి కలిగించేలా 
ప్రణాళికలు తయారు చేయడం. 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక వేదికపై చేర్చి భాషాసంస్కృతులు 
ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం. 


తెలుగుభాష ప్రపంచ భాషలతో సరితూగేలా అంతర్జాలంలో ఉపయోగించ 
డానికి చర్యలు చేపట్టడం. 


తెలుగును పాలన, బోధన, ప్రసార మధ్యమ భాషగా వినియోగించేందుకు 
చర్యలు తీసుకోవడం. 


తెలుగు వారి జానపద, సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలకు, ప్రచారానికి 
ప్రణాళిక రూపొందించడం. 


తెలుగు జాతి ప్రాచీనతలను, ప్రశస్తిని వెలుగులోకి తేవడం 


తెలుగు జాతి చరిత్రపై భాషపై గ్రంథాలు ప్రచురించి కొత్త పారిభాషిక పదాలు 
తయారు చేయడం. 


తెలుగు భాషను అభ్యసించే వారికి సరళమైన శైలిలో పాఠ్యగ్రంథాలు, 
బోధనోపకరణాలు తయారు చేసే ప్రణాళిక రూపొందించడం. 


తెలుగు నేలపై గల చారిత్రిక, ఆధ్యాత్మిక స్థలాలకు, పర్యాటక కేంద్రాలకు 
ప్రాచుర్యం కల్పించడం. 


దేశ భాషలందు తలుగు లిన్తు 





